డా॥ దేవులపల్లి రామానుజరావు గారి 


అఖినందననం-. 


అభినందన సమిత్‌ 
ఆంధ సారస్వతపరిషత్తు భవనములు 
హైదరాబాదు. 








డా॥ దెవులపల్లి రామానుజరావు గారి 


ఆఅరినందన స అసత్‌ 


(ప్రచురణ: 
డా| దెవులపల్లి రామానుజరావు గారి. 


అభినందన సమితి 
ఆంధ సారస్వత పరిషత్తుభవనములు 


తిలక్‌ రోడ్డు, హైదరాబాదు. 


పచురణ : 1999 


[పతులు : 1000 


వెల : 20.00 


ముుదణ : 

పద్మావతీ ఆర్ట్‌ [పింటర్స్‌ 

Se | 517/B/1, న్యూ బాకారం 
గాంధీనగర్‌, హైదరానాదు, 


5S + 611413 


ముందుమాట 


డా॥ దేవులపల్లి రామానుజరావుగారి "పీరు విననివారు తెలుగు 
సాహిత్యలోకంలో ఉండరనే చెప్పవచ్చు. 


గత యాభై సంవత్సరాలుగా తెలుగు భాషా సాహిత్యాలకు, 
తద్వారా తెలుగు సంస్కతికి వీరు చేస్తున్న సేవ నిరుపమాన మైనది. 
2 1 ట్ల 


తెలంగాణంలో ఎన్నో ఉద్యమాలు నడిపి తెలుగు భాషా 
దీపాన్ని ఆరిపోకుండా రక్షిస్తూ దీ ప్రిమంతం చేసిన భాషాభిమానులు 
స్‌ 


భాషాభిమానులే కాదు చక్కని రచయితలు కూడా. వీరు 
రచించిన పచ్చతోరణం, నా సాహిత్యోపన్యాసాలు, తెలుగు సీమలో 
సాంస్కృతి క పునరుజ్జీవనం, తెలుగు సాహితి, యాభై యేళ్ళ జ్ఞాప 
కాలు మొదలై న (గంథాలు వీరి రచనాశ _క్రికి నిదర్శనాలు. స్పష్టంగా, 
సంగ్రహంగా, సులభంగా, సమ్మ గంగా, సరసంగా చెప్పడం వీరి 


రచనలోని విశిషత. 
య ల 


శ్రీ మాడపాటి హనుమంతరావుగారు, శ్రీ సురవరం (ప్రతాప 
రెడ్డిగారు మొదలైన తెలుగు వైతాళికుల సాహచర్యంతో భాషాభి 
మానాన్ని, నిష్కళంక జీవన విధానాన్ని, క్రమశిక్షణను పుష్కలంగా 
తీర్చిదిద్దుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచిన విశిష్ట వ్య క్రిత్వం 
వీరిది. 


iv 


సాహిత్య సంస్థలను నిర్వహించడంలో వారికి వారే సాటి, 
వారిది అమృతహ స్తం. వారి సహాయ సహకారాలు పొందని సాహిత్య 
సంస్థ లేదనే చెప్పవచ్చు. ఆం|ధ|పదేశ్‌ సాహిత్య ఆకాడెమీకి దాదాపు 
25 సంవత్సరాలు కార్యదర్శిగాను, ఉపాధ్యక్షులుగాను, అధ్యక్షులు 
గాను ఉండి ఎన్నో అమూల్యమైన (గంథాలను (పకటించి దేశంలోనే 
ఒక విశిష్టమైన సంస్థగా తీర్చిదిద్దినారు. 


ఆంధ సారస్వత పరిషత్తుకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, 
(పస్తుతం అధ్యక్షులుగా ఉంటూ తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి 
గణనీయ మైన సవచెపినారు: ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, (ప్రభు 
త్వంతో హోర్రాడి తెలుగు భాషకు సముచితమైన స్థానాన్ని సంపాదించి 
నారు. మె[టిక్యులెషన్‌ వరకు తెలుగు మాధ్యమంలో బోధనకు 
అవకాశం, డి|గీ స్థాయిలో తెలుగుకు రెండో భాషగా స్థానం వీరు 
పరిషత్తు పక్షాన చేసిన కృషికి ఫలితాలు. ఈనాడు ఆంధ సారస్వత 
పరిషత్తు యావదాం[ధదేశంలో స్వయంసమృద్దమైన సాహిత్య సంస్థగా 
రూపుదిద్దుకో వడానికి డా॥ దేవులపల్లి రామానుజరావుగారి నిరంతర 
నిస్వార్ధ సత, కృషి కారణమని చెప్పవలసి ఉంటుంది. 


ఇవికాక తెలుగు అకాడెమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ, 
కేం[ద సాహిత్య అకాడెమీ, జిల్లా గంథాలయ సంస్థ మొదలైన 
ఎన్నో సంస్థలకు వివిధ హోదాలలో డా॥ రామానుజరావుగారు 
అందించిన సేవలు విశిష్టమైనవి, 


యువభారతి, సురభారతి వంటి సంస్థలు వారి మార్గదర్శ 
నంలో, వారి చేయూతతో ఎంతో అభివృద్దిని సాధించినాయి. 


శ్రీ రామానుజరావుగారు గోలకొండ పతికా నిర్వాహకులుగా, 
సుజాత ' (సాహిత్య మాసప్మతిక) సంపాదకులుగా ప్యతికారంగానికి 
కూడా ఎంతో సేవ చేసినారు, 





v 


ఆం| ధ|ప్రదేశ్‌ కాం|గెస్‌ వీరిని రాజ్యసభ సభ్యులుగా ఎన్ను ' 
కొని గౌరవించింది. డా॥ రామానుజరావుగారు సాహిత్య రంగానికి, 
భాషా రంగానికే కాక విద్యా రంగానికి కూడా సేవ చేసినారు. సాంకే 
తిక విశ్వవిద్యాలయాలు తప్ప హైదరాబాదులోని అన్ని విశ్వవిద్యాల 
యాల్లో వారు సిండికేట్‌ సభ్యులుగా ఉన్నారు. ఉస్మానియా విశ్వ 
విద్యాలయం సిండికేట్‌లో దాదాపు 16 సంవత్సరాలకు వెగా సభ్యు 
లుగా ఉండి కొంతకాలం తాత్కాలిక ఉపాధ్యక్షులుగా కూడా పదవీ 
బాధ్యతలు నిర్వహించినారు. 


శీ రామానుజరావుగారు పండిత పక్షపాతులు. వ్యక్తిలోని 
(పతిభను గమనించి తదనుగుణంగా పోత్సహించడం కో నేర జో 
వారి సహాయ సహకారాలు పొందనివారు తెలుగు సాహిత్యలోకంలో 
చాలా అరుదనే చెప్పవలసి ఉంటుంది. 


విద్యారంగంలో సత -చెసీన కృషిని గుర్తిస్తూ ఆం[ధ(పదేశ్‌ 
సార్యతిక విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి 
సత్యూరించింది. ఇది తెలుగువారి కెంతో ఆనందదాయక మైన 
వివయల, 


తెలుగు భాషా సంస్కృతుల ఉద్దారకుడుగా,క విగాార చయితగా, 
విమర్శకుడుగా, ప తికా సంపాదకుడుగా, సాహిత్య సంస్థా నిర్వాహకు 
డుగా,విద్యావేత్తగా, పరిపా లకుడుగా, నిష్కళంక జీవనుడుగా, నిరాడం 
బరుడుగా పేరు పొందిన డా! దేవులపల్లి రామానుజరావుగారు గత 
యాభై సంవత్సరాలుగా వివిధ రంగాలలో చేసిన, చేస్తున్న కృషిని 
వివరించే వ్యాసాలతో ఒక సంచికను |పకటించి వారిని సముచితంగా 
సమ్మానించవలెనని సంకల్పింపబడింది. ఇందుకుగాను ఆచార్య 
న నారాయణరెడ్డిగారి అధ్యక్షతన ఒక అభినందన సంఘం ఏర్పడి 


vi 


కార్యక్రమాన్ని చేపట్టింది. డా॥ రామానుజరావుగారి మతులు, హితే 
షులు, అభిమానుల సహకారంతో ఈ సంచికను |పకటిస్తున్నాము. 


మా అభ్యర్థనమేరకు ఈ సంచికకు విలువైన వ్యాసాలు 
రాసి మాకు సహకరించిన సహృద యులకు 


ఈ సంచికను ఈ రూపంలో తేవడానికి మాకు ఎంతో సహక 
రించిన సహృదయులు శ) పాండురంగయ్యగారికి, శీ) హరికిషన్‌రావు 
గారికి 


సంచిక ము|దణకు ఆర్థికంగా తోడ్చడిన ఉదార హృదయులకు 


సంచికను అందంగా ము దించి సహకరించిన పద్మావతీ 
ఆర్ట్‌ (పింటర్స్‌ అధినేత శ్రీ శ్రీనివాస్‌ గారికి 


మా హృదయపూర్వక కృతజ్ఞతలు, 


డా॥ దేవులపల్లి రామాసుజరావుగారి 
30_3-1992 అధినందన సమితి 


v11 


డా॥ దేవులపల్లి రామానుజరావు గారి 
అభినందన సమితి 


అధ్యక్షులు 1 

డౌ సి, నారాయణరెడ్డి 

ఉపాధ్యక్షులు : 

శ) ఆవిద లీఖాన్‌ 

శ్రీ రాజబహదూర్‌ గౌడ్‌ 
(గ) 


కార్యదర్శులు : 
డా॥ ఆర్‌. శ్రీహరి 
డౌ॥ ఎలూరి శివారెడి 

రా a 
సభ్యులు : 
శ్రీ గడియారం రామకృష్ణళర్మ 
డా॥ సరోజనీ రేగాని 
డా॥ టి, వి. స్కుబహ్మ ణ్యం 
డా॥ పేర్యారం జగన్నాథం 
డా ౩. తె. ర ౦గనాథాచార్యులు 
(శ్రీ కోకా రాఘవరావు 
శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి 
డా॥ యస్‌, వి. రామారావు 


శ్రీ వి. వి. రాఘవరావు 

( ఎమ్‌. కె. రాము 

శ పులిజాల పంకట రంగారావు 
శ్రిమతి సితాశరచ్చం[ద 





v111 


ఈ సంచిక (పచుర ణకు తమ సహాయసహకారాలను 
అందించిన సహృదయులు, సంస్థలు 


బి.ఎన్‌. శాస్త్రి 

స్‌ శేషాచార్యులు 

జన్య చిట్‌ ఫండ్‌, చైతన్యపురి, హైదరాబాదు 
కోటేశ్వరరావు, జనతా కలర్‌ లాబ్‌ 

క ముురహూగరాన్స, _పవర్ధన సీడ్స్‌ 
బాల్మాపసాద్‌, బాలాజీ ఆర్ట్‌ (పింటర్స్‌ 
మయ్య, మల్లికార్జున పబ్దికేషన్సు 
లుకుంట్ల రాములు 

న్‌ పా సెస్‌, రాంకోటి, (హైదరాబాదు 
నాగేందర్‌, శివాజీ (వెస్‌, సికిం|దాబాదు 


af (౮ (౫ 


య] 


ర 


బడేసాహెబ్‌, చార్‌మినారు ఆర్ట్‌ (పింటర్స్‌, సికిం|దాబాదు 
శ్రీ కూరెళ్ళ కేశవులు, భువనగిరి 

రాఘవరత్న ఫార్‌ బాయిల్డ్‌ రెస్‌ మిల్లు, అనంతారం 
పాండురంగ రాతి ఎంపోరియం, భువనగిరి 

రాఘవ |పేడర్స్‌, భువనగిరి 

మహాలక్ష్మి రైస్‌ & ఆయిల్‌ మిల్స్‌, ఆలేరు 

గోవింద్‌ |పేడర్స్‌, పేపర్‌ మర్చంట్‌ 


వీరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, 


ర్‌ షయ సకాలం త్‌ 


అలీతశతువు -ఆచార్య సి. నారాయణరెడ్డి 
అభినందనమ్‌ -డా! ఆర్‌. శ్రీహరి 
దేవులపల్లి రామానుజరావు _ట్రీ టి, రంగస్వామి 
మరపురాని మనస్వి -డా॥ ఎల్లూరి శివారెడ్డి 
దేవులపల్లి రామానుజరావుగారు - పష్మ్యతికా రచయిత 
రీ) గడియారం రామకృష్ట ర్మ 
కాల్పనిక కవితాహర్మా్యనికి కట్టిన పచ్చతో రణము 
-డా॥ నాయని కృష్ణకుమారి 
సకలకళావెత్త - సకల జన్మపియుడు 
-డా॥ పేర్వారం జగన్నాథం 
సంపదాయకవి - డా॥ ఎం. కుల శేఖరరావు 
సాంస్కృతిక చరి|తకారుడు డా॥ దేవులపల్లి 


ఎన జ. వెంక టరామాలొవు. 4 


విమర్శకుడుగా డా॥ దేవులపల్లి రామానుజరావుగారు 
-డా।। జి.వి. స్ముబహ్మణ్యం 
రామానుజరావుగారితో ముఖాముఖి 
-ఆచార్య తిరుమల, సీతాశర చృం[ద 
దేవులపల్లి రామానుజరావుగారికి 
పలువురు |పముఖుల - పండితుల లేఖలు 


2 


88 


49 


లెలి 
61 


69 


1i 


88 


99 


“(961 888% QT <2 
Ney Ronen Grom (ఫై ‘Neu ర్రకీరిఇ.దం కేజరరల 15 
eg ఇరలకరల అఖిల) nese frag క్రరైణిన్లింణి 








అభీినందనవ్‌ 


డా॥ ఆర్‌, శ్రీహరి 
ఆంధ సంస్క్ఫతి బద్దచిత్త శ్చాం|ధభాషావృద్ది నిరత; 
అమృతహ స్తః పరిషదాం చ స్థాపనే వా నిరూఢ వా 
కార్యదక్షః స్వార్థరహితః సచ్చరితో డంబర హితః 
స్వాభిమాని నిత్యతృప్ర్తః పక్షపాతీ పండితేష 
ఈద్భృుశాఖిల గుణగరిష్టో నిష్కు-ళంకః (పజా సేఏీ 
కోనుజా నన్వాంధదేశే రాజతే సన్న ద్వితీయ; 


దేవులపల్ట్యు పాహ్యస్స రామానుజరాయ ఏవ 
తెలంగాణ తిలకో నహ్య శేషాం[ధతిలకః సః 


సారస్వత పరిషధ్వా (గంథాలయసంస్థా వా 


అకాడెమీ సంసే వా విద్యాపీఠానివా౭_|త 
® 


వినిర్మలం యశ ళ్చాస్య వితన్వంతి దిక్షు సదా 
భాషాపరి సేవనేన లబ్బమహాసుకృతస్య ను 


పంచాధిక స ప్రతిమిత శరద్విలాస సందృశ్యా 
పూర్ణాయుఃాలీ స్యాత్‌ శ్రియః పతేశ్చ కారుణ్యాత్‌ . 


దేవులపల్లి రామానుజరావు 


“పియ మిత కళాభిజ్ఞః సాహితీర సికం సుదీః 
రామానుజోగుణాబోధః జయమెతు శతం సమాః 
డా! దివాకర్ష. 


ఈ వ్యాసాన్ని మీకు అందించే ముందు, శీ) దేవులపల్లి రామా 
నుజరావుగారు ఆభిమానించే అప్పుడు, భావ కవితా ఉద్యమానికి 
ఆద్యుడు అయిన శ్రి రాయ్మపోలు సుబ్బారావుగారి కమనీయ పద్య 
మును ఒక దానిని ఇక్క-డ చెప్పి, వారి గురుత్వభావనకు (పతీకగా 
ఉంటుందనీ, అది సమంజసం అనికూడా భావిస్తున్నాను. 


“మామిడి కొమ్మ మిద కల మంత 
పరాయణుడైన కోకిల 
స్వామికి మొక్కి యీ యభినవ 
ధ్వని ధార ణకుద్యమించితిన్‌ 
ఈ వికసించిన |శావణ 
నిశీధమున గానబడిన నాదరసుతకుకా 
[పశమితమతినై యీ ప 
ద్య శుభాంజలి నొసంగితి పజయాద్యమనంచున్‌. 
శాశ్వత నవ్య స్పురణల 
నశ్వర లావణ్య మై యెనయు కార్య కళా 
విశ్యమునందానందర 
'సెశ్యర్యములేలు కవితకంజలి యిత్తున్‌,” 








వ 


శ్రీ రామానుజరావుగారిది బహుముఖ (పజ్జ. ఇంగ్లీషు, తెనుగు 
ఉరుదూలలో నిగయిన పాండిత్యం, న్యాయవాద పట్టభదుడు, మంచి 
రచయిత, కవి. కలుపుగోలుతనము సరసత ఈయన కార్య నిర్వహణ 
దక్షతకు పదను బెట్టినవి. ఈ కార్యాచరణ కౌశల్యం ఆయన చేపట్టిన 
పనులకు, సంస్థలకు సుస్థిరతను గూర్చి, వాటి కీర్తిని పిండి అనేసి 
నట్టు పండు వేన్నెల క కాబట్ట తెలంగాణా సాంస్కృతిక 
సహ్లా ఉద్య మాలలో రావుగారు ఒక (ప్రముఖ పాత అయినారు. 


గోలకొండ పతికకు ఇరవై ఏండ్లు సంపాదకీయాలు (వాసి 
నారు. చాలా ఏండ్లు ఉస్మానియా యూనివర్సిటి సి సిండికేటు, సెనేటు 
లలో పలుకుబడి గలిగిన సభ్యుడిగా పనిచేసినారు. మధ్య మధ్య వైస్‌ 
ఛాన్సలరుగా పనిచేసినారు. రాజ్య సభలో సభ్యుడిగా ఉండినారు. 
కొంతకాలం తెలంగాణా (గంథాలయ ఆంధోద్యమాలలో చాలా 
లోతుగా దిగి పనిచేసినారు. జంటనగరాలలో ఒక |ప్రతిష్టాపూర్ణ సంస్థ 
అయిన ఆంధ సారస్వత పరిషత్తును నాటి, సీరుబోసి, పెంచి, వివిధ 
శాఖలలో ఒక పెద్ద మృరిచెట్టుగా చేసిన కార్యక ర్రలలో వీరు తల' 
మానిసి. ఈ పని నేర్పరి ఆం్యధ్యపదేశ్‌ సాహిత్య అకాడమీ పుట్టినది 
మొదలు 1 పధాన కార్యదర్శియె నెటివరకు సమ్మగ ఆం| ధావనిలో 
అభిమానానికి పా(తులై దానిపేరు పతిష్టలకు ఒక బిగువును సమ 
కూర్చినారు. కేంద సాహిత్య అకాడమీలో రెండు తడవలు పదేండ్లు 
కార్యనిర్వాహక సంఘం సభ్యుడిగా కార్యసరణిలో తన ముుదను 
అద్దినారు. నగర [గంథాలయ సంస్థ అధ్యక్ష పదవి ఈయనను వరించ 
డంలో వింత లేదు. ఆయన వతం చేసిన గౌరవ పదవులలో pu 
కొన్ని మ్మాతమ. 


కుల మత వర్గ భి త్రీకలు ఏభాగించనీ ఏశాల హృదయం 
శ్రీ రావుగారిది, మాడపాటి హనుమంతరావు, బూర్లుల రామకృష్ణా 


4 


రావు, సురవరం (పతాపరెడ్డి మొదలగు వెద్దల అభిమానం పొందిన 
వారు. సనపర్తి రాజా రామేశ్వరరావు, నూకల నరో త్తమరెడ్డి, షత 
రామప్ప (రిటైర్డు కలెక్టరు), బొమ్మకంటి సత్యనారాయణ, గడి 
యారం రామకృష్ణశర్మ మొదలగు ఆప్పులకు నోటిలోని నాలుక 
ఈయన. ఇన్ని పదవులు పరిచయాలు చేకూర్చిన పలుకుబడిని, ఇత 
రుల సేవలకు సహాయాలకు వినిమయం చేసిన స్వార్ధర హితుడు. 


“మీజాన్‌” పత్రిక ద్వారా “ఏకశిలా నగర శిలాఫలక కలకల 
శోభా విభావరి” అన్న బిరుదాంకితుడూ ఆం[ధ సారస్వత పరిషత్తు 
సు దేవులపల్లి రామానుజరావు పేరు కాకుండా రెండూ రామానుజ 
రావుగారే అయి పరిషత్తు మే, 1948 సంవత్సరంలో స్థాపించిన నాటి 
నుండి నేటి వరకు సభ్యుడు, కార్యవర్గ సభ్యుడు, పరోక్ష కార్యదర్శి, 
ఉపాధ్యక్షుడు, అధ్యక్షులుగా అనుబంధాన్ని అనుర క్రిని సెంచు 
కుంటూ కొన్ని లక్షల మందికి (ఆం|ధ సారస్యత పరిషత్తు ద్యారా 
పరీక్షలు నిర్వహించి) ఉపాధిని కలగించడమే ఆయన ధ్యేయం. తను 
నమ్మిన సిద్ధాంతానికి నిరంతరం పోరాడుతూ దానిని సాధించు 
కోవడం ఆయన కర్తవ్యం “పిట్ట కొం చెం-పట్టు ఘనం, 'పొట్టివాడు- 
గట్టివాడు' అన్న నానుడులకు నిదర్శనంగా ఈనాడు వటవృక్షంలా 
నిలిచిన ఆంధ సారస్వత పరిషత్తు వారి నిస్వార్థ సేవకు |పతీక- 
అందుకు ఆయన |పతిబింబం. అంతేకాదు, శ రామానుజరావు గారి 
జీవన (పతిబింబానికి ఓ మచ్చుతునక. 


శ్రీ రామానుజరావుగారు ర్‌ ఆగస్టు 1917లో వరంగల్లు 
పట్టణానికి 8 కిలోమీటర్ల దూరములో నున్న దేశాయిపేట |గామంలో 
వెంకటచలపతిరావు, అండాళమ్మల పథమ సంతానంగా జన్మించారు. 
వంగపాడుకు దత్తతగా వచ్చాడు. వీరి నివాస స్థానము వరంగల్లు 
లోని ఎల్లమ్మ బజారు. నాలుగవ ఫారం వరకు ఆయన విద్యాఖ్యా 





5 


సము ఇంటీవద్దనే గడిచింది. నాలుగవ ఫారం'చదువుకొనే నిమి త్రం 
ఆయన హన్మకొండలోని “కాలేజ్‌ ఎట్‌ హైస్కూల్‌ ”లో చేరారు. 
(ఇదే తర్వాత మల్టిపర్పస్‌ హై సూ్యల్‌ గాను. |పస్తుతం | పభుత్వ 
జూనియర్‌ కాలేజీగాను రూపాంతరం చెందింది.) ఆయన పాఠ 
శాలలో చదువుకునేటప్పుడు ఆయన కొరకు వెద్ద గరం టాంగా 
(జటా) ఒకటి (పత్యేతంగా మ్రైవాడ నుండి హనుమకొండకు 
వచ్చెడిదట. అతు చిన్ననాటినుండే దయార్ద ఏహృదయులు, మృదు 
వుగా మెత్తగా మాట్లాడేవారు. (మాపేటి రామప్పగారు ఒకచోట 
అంటారు) ఏవరికి ఇక కుమారుడు, ఇద్దరు కుమా _ర్రెలు. ఈనాటికీ 
ఆయనతో పరిచయం ఉన్నవారికి ఈ విషయం బోధకంగానే ఆగు 
పడుతుంది. శీ రామానుజరావుగారు కుదుమట్టమైన మనిషి. సన్నగా 
చామనచాయ కలిగి, మధ్యపావట కలిగి, కళ్ళద్దాలతో ముఖం కళ 
కళలాడుతూ ఉంటుంది. ఆ హసోన్ముఖునిలో కొంచెం హాస్య 
[పియత కూడా కలదు. ఆ సహృదయుడు నవ్వుతూనే మాట్లా 
డిస్తాడు. ఆయన మాటల్లో హృదయ సంస్కారం కనబడుతుంది. 
కావ్యభాషలో మాట్లాడుతాడు, ఆయన యువకులలోనే లెక్క. ఆయన 
సాహిత్య వడసారం ఒక స్వర్ణోత్సవం. అంతేకాదు, ఆయన (పాచీన 
కాలపు పండితుల (శేణిలో చేరని నవీన కౌలపు పండితుడు. అంత 
మెత్తనివాడూ కాదు, అంత గడుసరీ కాదు. మొతానికి మెత్తగా 
ఉన్నట్టు కనిపించినా స్వియాఖ్మిపాయాలను వీడని ధీరచిత్తుడు. 
ఇంత్రైనా ఆయన కార్యవాదిగాని, ఖడ్గ వాది మాతం కాదు. ఆయన 
వ్య వస్థాపకుడు, కార్యక ర్త కూడా. 

ఈయనను మసం పొట్టివాడుగా భావిస్తే మ్మాతం, పొట్టివాడే. 
అయినా తనకంటే చాలా పొడుగైన వారి ఎదుట నిటారుగా నిలబడే 
శ క్రి ఈయనకుంది. నిలబడి ధైర్యంగా మాట్లాడ గలడు అని ఆయన 
యాభై. ఏళ్ళ జ్ఞాపకాలు పరికించినప్పుడు మనకు తెలుస్తుంది. నిల 








6 


బడటం అంటే ఊరికే నిలబడటం కాదు. మనిషి వెరగగలడు. ఎంత 
ఎత్తుకు కావాలంటే అంత ఎత్తుకు పెర గగలడు. ఈయన దగ్గర 
ఇంకో విచితం ఉంది. ఎదుటనున్న వ్యక్తి ఎంత ఎత్తో ఆంత 
ఎత్తుకు మ్మాతమే పెరిగి ఊరుకోడు. ఆయన కంటి పైకి ఎదిగి, 


అక్కడ నుండి కిందికి చూస్తాడు చిరునవ్వులు కురిపిస్తూ. 


శ్రీ రామానుజరావుగారు మదాసు విశ్వవిద్యాలయము నుండి 
పట్టభ్మదులై నారు, తరువాత నాగపూర్‌ విశ్వ విద్యాలయం నుండి 
ఎల్‌.ఎల్‌ బి. పట్టాను పొందినారు. నాగపూర్‌లో డా॥ నటరాజ 
రామకృష్ట తదితరుల చేత పరిచయం కలిగింది. ఆ కాలములోనే 
తెలుగు సాహిత్య మందు అభిలాష కలగడంతో వరంగల్లులో కోభ్రి 
ప్మతికను స్థాపించి నడిపించినారు. విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం 
(గంథాలయోద్యమమునకు తన సేవలను అందించినారు. 1941 
సంవత్సరంలో వరంగల్లు పట్టణములో శబ్దానుశాసన ఆంధ భాషా 
నిలయమునకు కార్యదర్శిగా ఉండి దాని రజతోత్సవమును జరిపిం 
చినారు. 1942 పాంతంలో తెలంగాణా ప|తికకు సాహిత్య వ్యాసము 
లను పంపుతుండేవారు. 1945-46 లలో వరంగల్లు యువజన 
కాం|గెసునకు అధ్యక్షులుగా ఎన్నుకొనబడినారు. ఫ్‌రి ఆధ్వర్యములో 
నిర్వహిస్తున్న సాహిత్య పుత్రికను రాజకీయ విషయాలకు ఉపయో 
గించుటకు ససేమిరా అంగీకరించలేదు. 


గోలకొండ పతికలో ఉప సంపాదక పదవికి సురవరం 
(పతాపరెడ్డిగారు ఆహ్వానించినారు. ఆయన తన అభిపాయాలను 
నిర్భయంగా ఇందులో | పతిబింబింపచేస్తూ, కర్రవ్య నిర్వహణను 
సాగించినారు. 1949-50 లందు హైదాబాద్‌ రాష్ట్ర కాంగెస్‌ ఎల 
క్షన్‌ (టిబ్యునల్‌ సభ్యులుగా వనిచేసిరి. 1955 లో ఆలంపూరు 
తాలూకా కాంగెసు ఎన్నికలకు రిటర్నింగు ఆఫిసర్‌ గా నియమితు 





గ 


లైనారు. 1960-62 సం॥లలో సాహిత్య (పతినిధిగా రాజ్యసభ సభ్యు 
లుగా పనిచేసినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 19580 నుండి 
1979 వరకు సెనేటు సభ్యుడుగా, సిండికిటు మెంబరుగా, ఎగ్జి 
క్యూటివ్‌ కమిటీ మెంబరుగా, అక్టింగు వైస్‌ ఛాన్సలర్‌గా రి సార్లు 
పదవులను నిర్వహించినారు. |పస్తుతం ఆం|ధ|పదేక్‌ సార్వ్యతిక 
విశ్వవిద్యాలయం (A. P. Open University) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 
సభ్యులుగా కూడా ఉండినారు. తెలుగు విశ్వవిద్యాలయం సిండికేటు 
సభ్యులుగా ఉన్నారు రెండు మూడు సంవత్సరాలు. "కేర్యద విశ్వ 
విద్యాలయం (హైదాబాద్‌ సెంటల్‌ యూనివర్శిటీ) ఎగ్జిక్యూటివ్‌ 
కమిటీ సభ్యులుగా 1974-77 |పాంతంలో పనిచేసినారు. 


సరి మొట్ట మొదటి [గంథం ఖండకావ్యం. అది “పచ్చ 
తోరణం.” (శ్రీ రామానుజారావుగారి భావుకతకు అది (పతీక, 
“సంక్రాంతి'ని ఆయన వర్ణించిన తీరు అమోఘం. 


“కుంకుమంబులు చల్లి గొబ్బి ముద్దలు పెట్టి 
పగడాల సొగసును పరిహసింప 
పక్షి (వాలిన భంగి పసుపు ముగ్గులు దీర్చ 
పుష్యరాగంబుల సొలుపుమీర 
రంగార దీర్చిన రంగవల్రిక గుంపు 
కన్నెతీగలవోలె వన్నె గుల్క- 
జడలోని పూవులు జారి యుండినచోటు 
ముత్యాల ముగ్గుతో ముచ్చటాడ 
చీరకుచ్చిళ్ళు పదముల చిందులాడ 
తెనుగువాకిండ్ల దిరిగెడు తీగబోండ్లు 
సరస సల్హాపములు సేయు సమయమందు 
పుట్టినింటికి వచ్చెను పుష్యలక్ష్మి.” 





8 


ఆయన సంకాంతి లక్ష్మిని |పతిబిందించిన తీరు అది. ఆ 
స్వాగతంలోనే లలితమాధుర్య మైన పదగుంభవలను మనం పర 
వశంతో చదువుకొనవచ్చును, 


ఫ్‌ పుస్తకాలలో చెప్పుకొనదగినది, మణీపీఠం అలంకరించిన 
గంథం “సారస్వత నవనీతము.” వీరి ఉత్తమ సాహిత్య విమ 
రకు ఆధారం గాను, వీరి తులనాత్మక శ కిని, వీరిలోని విమర్శ 
కుడిని ఆయనలోని నిశిత మైన పరిశీలనాధోర ణి ఇందులో ద్యోతకము 
అవుతుంది. ఈ పుస్తకం ఆధారంగానే అని అనుకున్నప్పటికిని వీరిని 
కేంద సాహిత్య అకాడమీ కౌన్సిలు సభ్యులుగా ఎన్నుకొనుటకు 
కారణభూతము అయినది. శ్రీ కృష్ణ దేవరాయల వారి “దేశభాషలలో 
తెలుగులెస్స” అన్న వాక్యానికి పరమార్థంగా తెలుగు భాషలోని తియ్య 
దనమును గు రించి ఉర్దూలో “తెలుగు సాహిత్య చరి|తిను (ప్రచు 
రించినారు. వీరి సాహిత్యాభిలాష కారణముగా రవీం|దనాధ ఠాగూర్‌ 
శతవార్గిక జయంతి సంఘంనకు కార్యదర్శిగాను, గురజాడ శతవార్షిక 
జయంతి సంచిక సంపాదకులుగాను వ్యవహరించి వాటిని దిగ్వి 
జయము చేసి 1974.75 లో పపంచ తెలుగు మహాసభకు కోశాధి 
కారిగా, వాటికి ఎంతో గణతను చేకూర్చినారు. కేంద సాహిత్య 
అకాడమీ తెలుగు సలహా సంఘంలో 20 సం॥లు General Council 
తర్వాత 15 సం॥లు Executive Council లలో వనిచేసినారు. 


శ్రీ రామానుజరావుగారు బమ్మెరపోతన కేవలం భక్త కవియే 
కాదు సహజసిద్ధమెన శృంగార కవి అనియు, శృంగార నై నెషధమును 
రచించిన శ్రీనాథుడు కూడా పోతనామాత్యుడిలో సరితూగ లేడని 
(సారస్వత నవనీతము పుట 280) లో విమర్శనాత్మకముగా వివ 
రించి చూపినారు. అంతేకాక సూరన అయిదు తరాల శృంగారమును 
చితించితే, పోతన అరువది తరాల శృంగారమును చ్చ తించినాడు 


9 


అనీ నిర్మాణాత్మకమైన మనోరంజకమైన విమర్శ గావించి 
ఉన్నారు పోతన భ క్రిరసములో నుండి శృంగారంను వెలికి తీసి వారి 
శృంగార భావనను అందించిన వారిలోని పరిశీలనకు, భావనకు మనం 
జోహార్లు అర్చించాలి. భాగవతమును నూత్న దృష్టితో పరికించడానికి 
అవకాశమిచ్చినందులకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. 


ఒకచోట రామానుజరావుగారు ఒక జాతి సారస్యతము ఆ 
జాతీ జాతీయ జీవనమునకద్దము వంటిదని ఆంటారు. రావుగారు 
పుట్టి పెరిగిన కుటుంబంలో ఉన్న వసతిసీ, ఆనాటి అవకాశాలనూ, 
చదివిన చదువునూ, ఈనాడు వారు ఆం[ధ సారస్వత పరిషత్తు అవ 
రణలో ఓ చిన్న గదిలో కూర్చునే తీరునూ తలచుకుంటే కొంత 
ఆశ్చర్యము కలుగకమానదు. వీరు పుట్టింది భూస్వామ్య వర్గానికి 
చెందిన కుటుంబం కాబట్టి భూ వసతి బాగా ఉన్నది. ఆ వసతి చూచు 
కొని అక్కడే స్థిరపడితే ఈనాటికి సిరిసంపదలతో తులతూగే 
భూస్వామిగా కనిపించేవారు. వాటికి ఆయన లోభపడ లేదు. 1989 
నాటికే పట్టభ|దుడు అయిన వీరు ఆనాటి అవకాశాలు సరి చూసుకొని 
నిజాం |పభుత్వ్యంలో ఉద్యోగిగా చేరినా ఫించన్‌ పుచ్చుకొనే నాటికి 
తప్పకుండా అత్యున్నత కార్యదర్శి హోదాలో ఉండేవారు. ఉన్నతో 
ద్యోగ భవిషత్తును కూడా వారు ఆశించలేదు. వకీలు వృత్తిలో స్థిర 
పడినా నేటి సుసంపన్న న్యాయవాదుల్లో ఒకరుగా కనిపించేవారు. 
“చదివింది న్యాయశాస్త్రం అయినా మీరు సాహిత్య విమర్శకు మంచి 
మెరుగులు దిద్దారే? ఏ (ప్రభావం వల్ల “అని ఎవరైనను అడిగితే 
ఆయననుండి వచ్చే సమాధానం ఇది “సాహిత్యం, ముఖ్యంగా నవ్య 
సాహిత్యం అంటే నాకు మొదటి నుంచీ ఇష్టమే. పూర్వపద్దతిలో 
వ్యాకరణం, అలంకార శాస్త్రం వంటివి నేను చదువలేదు. -వాటి 
సంగతి నాకు తెలియదు. కాని చిన్నప్పుడు “ఆంధ |ప్రచారిణి” నవ 
లలు బాగా చదివాను, అవి చదవడం వల్లనే నాకు తెలుగు సాహిత్య 





10 


పఠనాభిరుచి, [క్రమంగా రచనాభిరుచి కూడా పెరిగింది. అంతే, 
ఇదంతా నాయంతకు నేనే తీరిక సమయాల్లో నేర్చిన తెలుగే'నని 
నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా చెప్పుతారు. 


అంతేకాదు, “ఆ రోజులలో ఆంధ - తెలంగాణాల మధ్య 
"సేతువు నిర్మించిన నాటక పదర్శనలు, అవధానాలు, (గంథాల 
యాలు, నవలలు, పష్యతికలు మొదలైనవి నా మట్టుకు నేను చిన్న 
తనంలోనే తెలుగు సాహిత్యము వైపు ఆకర్షితుడను కావడానికి ఇవీ 
కారణం. మైలవరం కం పెనీవారి నాటకాలను చూచి, అందులో కపిల 
వాయి రామనాధశాసన్ర్రి, ఉప్పులూరి సంజీవరావు, వేమూరి గగ్గయ్య 
మొదలై నవారు ఆడిన నాటకాలను చూచి, అవధాన సభల్లో పద్యాలు 
విని [గంథాలయ వార్షిక త్సవాలలో సాహిత్యోపన్యాసాలు విని, 
ధర్మవరం, చిలకమర్తి, పానుగంటి (పభృుతుల నాటకాలు కొన్ని 
చదివి, విజ్ఞానచం।దికా మండలి, ఆం|ధ |పచారిణి [గంథమాలలు 
నవలలు కొన్ని పఠించి, ఆంధ, కృష్ణా పత్రికలను అప్పుడప్పుడు 
చదువుతూ, నీలగిరి, తెనుగు, గోలకొండ ప/తికలను చదువుతూ 
తెలుగు సాహిత్యం వైపు అభిముఖుడై నాను. చిన్న వయస్సులో 
సాహిత్యంలో కలిగిన ఆ సంబంధం నాటికీ, నేటికీ తెగిపోక ధృఢంగా 
ఉన్నది” అని యాభై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 
1979లో రామానుజరావు గారొక చోట చెప్పినారు. 


శ్రీ రామానుజారావుగారు “మా ఊరు ఓరుగల్లు” అను వ్యాస 
ములో వరంగల్లు నగరమును ఇలా వర్ణిస్తారు: 


“కాబోలు నియ్యది కాకతీయులొక వ్రు 
కరకు నెత్తుట క త్రికడుగు చోటు 
కాబోలు నీద్వార కళ్యాణ వేదిక 


ll 


అలికి ముగ్గులు వెళ తెలుగు పడుచు 

కాబోలు నీజీర్ణ కమనీయ సౌధాన 

సుకుమార శిల్పముల్‌ సొంపులొలికె 

కాబోలు నీవీధికాపురంబొనరించె 

వెడి మేడలలోన భాగ్యలక్ష్మి 

ఇచటనే నిల్చి కాబోలు నిందుముఖులు 

ఆయుధంబులు వూబించియరుగుదెంచు 

ఆంధ సేనకు కపురంపుటార తులను 

ఇచ్చి వారల శౌర్యంబు మెచ్చినారు” 
(పచ్చతోరణం పుట-1/) 


ఈ పద్యం చదివినపుడు శిధిలావస్థలోనున్న వరంగల్లు పురా 
చరితను మన ముందు (పతిబింబింప చేసినారు. “కదనరంగమె కాక 
మా ఊరు కళాకేతము కూడా. సంగీతం, సాహిత్యం, చితలేఖనం, 
శిల్పం మొదలైన కళలు మా ఊరిలో కాకతీయ |పభువుల ఆధ్వర్యాన 
వేయి ముఖాలుగా విస్తరించినవి. కాకతీయ |పభువుల బోకణకో 
(పోత్సాహముతో తెలుగు భాష, తెలుగు సాహిత్యము. తెలుగు కళలు 
అద్వితీయముగా అభివృద్ధి చెందినవి. నాడు తెలుగు భాష దాదాపుగా 
అధికార భాషగా అమలులోనికి వచ్చినది. కాకతీయ |పభువులు 
తెలుగులో శాసనాలను (వాయించినారు, వర ౦గల్లు కోటలో కట్టడాలు, 
వేయిస్తంభాల దేవాలయము, పద్మాక్షీ దేవాలయము మొదలైన 
ఆలయాలు యీ రోజు శిధిలమైనప్పటికిని నాడు శిల్పము, సంగీతము, 
చితలేఖనము, నృత్యము వంటి కళలు సాధించిన అత్యున్నత స్థాయికి 
సాక్షిభూతంగా సజీవ నిదర్శనాలుగా నిలిచి ఉన్నవి” అని (నా రేడియో 
(పసంగాలు పుట- 1) “మూ ఊరు ఓరుగల్టు' వ్యాసంలో అంటారు, 
మాతృభూమిని, మాతృభాషని మరచినవాడు, మరణించినవాడితో 
సమానము. రామాన్తుజరావుగారికి తాను పుట్టిన గడ్డవై ఎంత మమ 


12 


కారమా “గడిచిపోయిన ఆనాటి చరితనే కాదు, జరుగుతున్న 
ఈనాటి చర్మితలోను, రేపు జరుగనున్న చరి|తలోను మా ఊరు 
వరంగల్‌ గణనీయ మైనది” (నా రేడియో (వసంగాలు పుట-86) అని 
సగర్వంగా చాటుచున్నారు. సాహిత్య సంపదలో తెలంగాణా వెనుక 
బడిన (పాంతమనే కొందరి అభి పాయాన్ని రామానుజరావుగారు 
“తెలంగాణాలోని |గామాలలో తాళపత్ర |గంథాలు లేని వూరు లేనే 
లేదని చెప్పితే అతిశయో క్రి కాజాలదు” అని సహేతుకంగా వివరిం 
చారు. (సాహిత్యోపన్యా సాలు పుట - fr 


శ్రీ రామానుజరావుగారు కేవలం సాహిత్య వికాసమునకు 
మ్మాతమె తన సేవలను పణం పెట్టకుండా సాంస్కృతిక పునరుజ్జీవ 
నంకు కూడా ఆయన ఎంతగానో సేవ చేశారు. శ్రీ కృష్ణదేవరా 
యాంధ్ర భాషానిలయం నిల దొక్కుకొనుటలోను, ఆంధ సారస్వత 
పరిషత్తు, ఆంధ్శపదెశ్‌ సాహిత్య అకాడమి భవనాలు, వాటి డినికి 
స్థిరంగా ఉండటంలోను ఆయన (పతిక్షణం అవిర శకృషిని మనం 
ఒకపరి వెనుతిరిగి చూడాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆయనలోని 
అంకుఠిత సాధనా పటిమకు అవి మూల స్టంభాలుగా నిలుస్తాయి. 
అంతేకాదు, ఉస్మానియా విశ్వవిద్యాలయంను హిందీ విశ్వవిద్యా 
లయంగా మార్చివేయడానికి జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయడం 
లోను, అందులోనూ తెలుగు భాషను నిర్భంధ భాషగా (వేళ పెట్ట 
డంలో ఆయన సాధించిన ఫలితం,' అందుకు ఆయన సమిష్టిగా 
సాధించిన ఫలితం ఈనాడు మనమందరం అనుభవిస్తున్నది అయి 
నప్పటికిని, ఎంతమందికి, అది తెలుసు? అప్పటి విద్యాశాఖ మంతి 
శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు పరిషత్తు కృషిని గూర్చి ఇలా 
(ప్రశంసించారు: “సూర్యుని వెలుతురువలె పరిషత్తు ఉద్యమము పల్లె 
పల్లెలకు వ్యాపించి అజ్ఞాన తమస్సును నివారించుచున్నది” దేవుల 
పల్లి రామానుజరావుగారికి మాడపాటి హనుమంతరావు, సురవరం 


13 


(సతాపరెడ్డి, కొమ్మ రాజు లక్మణరావుగారల సహకారం దొరకడం, 
నిప్పుకు గాలి తోడై నట్టుగా ఆం|ధ్యో్యద్యమం తెలంగాణాలో మొత్తం 
వ్యాపించి తెలుగు సాహిత్య వీధులలో వీరవిహారం చేస్తూ, పునరుజ్జీవ 
మునకు అది నాంది పలికింది. దీనికి తోడుగా ఆంధ సారస్వత పరి 
షత్తు కృషిని కేంద సాహిత్య అకాడమీ వారు గుర్తించి |ప్రోత్సహిం 
చడం దానికి మరింత వన్నె తెచ్చింది. రామానుజరావుగారు ఒకచోట 
ఆంటారు నైజాం (పభుత్వం కాలంలో సభలు పెట్టుకో వడం ఇబ్బంది 
కావడం, డా! సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారిని రాష్ట్ర (పభుత్వం 
అనుమతి లేకుండానే ఆహ్వానించడం, ఆయన అంగీకరించి అలంపురం 
సభలకు వచ్చి కొంత సేపు ఆంగ్లంలోను, తెలుగులోను మాట్లాడి మా 
ఆందరిని ఆశీర్వదించి మా ఆంధ సారస్వత పరిషత్తు స ప్రమ వార్షి 
కోత్సవాలను జయ్మపదం చేసినారని అన్నారు. ఈ సంఘటన 1958లో 
జరిగినది. (యాభై సంవత్సరాల జ్ఞాపకాలు-పుట 29), 


శ్రీ రామానుజరావుగారికి కలిగిన అదృష్టాలలో మరొకటి వీరు 
భారతకోకిల శ్రీమతి సరోజీనీనాయుడు గారితో హ్మైదాబాద్‌లో (ప్రత్య 
క్షంగా, సన్నిహితంగా గడపడానికి అవకాశం కలిగింది. ఆమె చేసిన 
ఎన్నో (ప్రసంగాలను ఆయన చెవుల్లో గింగుర్దు తిరుగుతున్నాయి అని 
అంటారు. ఆమె చెప్పిన ఒక ఉర్జు ఖండికను వారు ఉదహరించారు. 


“బుల్‌ బుల్‌కు గుల్‌ ముబారక్‌ 
గుల్‌ కూ చమన్‌ ముబారక్‌ 
రంగీన్‌ తబీయతోంకు 

రంగీన్‌ సుఖున్‌ ముబారక్‌” 


ఈ ఖండికను ఆమె హైదరాబాద్‌లో హోలీ పండుగ సంద 
ర్భంగా చెప్పినారట. ఆ గత స్మృతులను తలచుకుంటూ, మహానాయ 





14 


కులను గుర్తుచేస్తూ తమ జ్ఞాపకాలలో ఒక చోట ఇలా ఆంటారు; 
“నిజానికది మహోన్నతమైన, మహోదాత్తమైన వ్యక్తిత్వము 
సంస్కృతీ గల నాయకుల యుగం. వారందరూ రాజకీయరంగం 
లొను, విజ్ఞాన రంగంలోను అతిరథ మహారథులై న సవ్యసాచులు, 
త్యాగమూర్తులు, భారతదేశ వైతాళికులు యువకులు, విద్యార్థులు 
వారి నుండి ఉ తేజం నాం వారు. 


“ఆంధ సారస్వత పరిషత్తుతో వివిధ సమస్యలవై భిన్నాభి 
(పాయాలు కలవారు. రాజకీయంగా, సాంఘికంగా (పత్యేక దృక్పథం 
కలిగినవారు అందరు సహకరించినారు. కావుననే సారస్వత పరిషత్తు 
(పజల సంస్థ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కొరకు అంకిత 
మైన సాంస్కృతిక సంస్థ. నాటినుండి ఈ పరిషత్తు నిరంతరాయంగా 
అభివృద్ధి పథంలో ముందడుగు వెస్తూ భాషారంగంతో చరి తాత్మక 
మైన కృషి చేసినది” అని అంటారు. 


ఈనాడు విద్యాభ్యాసములో ఉర్దూ మాధ్యమికత కేవలం 
ముస్టిము సోదరులకి పరిమితము అయిపోయినది కాని, తెలంగాణాలో 
1950కు ముందు నిజాం రాష్ట్ర పాలనలో ఉర్లూ మాధ్యమికంగాను, 
[పథమ భాషగాను దానికి |పాధాన్యత' ఉండేది. దానితోపాటుగా 
ఫారసీ భాష కూడా |పముఖంగా ఉండేది. ఈ |పాచుర్యమును గమ 
నించే ఆయన తెలుగు సాహిత్య చరితను ఉర్దూలో రచించినారు. 
అంతేకాకుండా, ఆనాటి తెలుగుభాష పై ఫాతస్నీ ఉర్దూభాషల (ప్రభావము 
గాఢంగా ఉందని చెప్పుతూ, శ్రీనాథుని కాలంలో కూడా శ్రీనాథుడు, 
జక్కన, గోగులపాటి కూర్మనాథ కవుల కవిత్వంలో కూడా ఈ 
పదాలు చోటు చేసుకున్నాయని చెప్పుతూ కొన్ని పద్యాలను పేర్కొ. 
న్నారు కూడా. శ్రీనాథుడు వాడిన ఒక పద్యం (నా పాక పాక 
సాలు - పుట. 6) x 


15 


“సాజారి వారి కోడలు 
తాజారగ బిందె జారి దబ్బున బడియెన్‌ 
మెజారు కొంగుదడిసిన 
బాజారే తిరిగి చూచి ఫక్కున నవ్వెన్‌.” 


ఇక్కడ 'బాజారు అనే పదం గమనించాల్సి ఉంటుంది. 
ఇక్కడ ఈ విషయం (పస్తావించడం ఎందుకంటే, ఆయనలోని నిరం 
తర పఠనం, విమర్శక ధోరణి, సునిశిత పరిశీలనను మీ ముందుంచ 
డమునకే ఇక్కడ చెప్పడం జరిగింది. 


(శ్రీ రామానుజరావు గారి [పోత్సాహ (పచారములను పొంది 
మహాకవులుగా, [గంథక ర్తలుగా, క ళ్మాపపూర్ణులుగా, ఆస్థానక వులుగా, 
ఉత్తమోత్తమ బహుమతి [గహీతలుగా వెలసిన యువ కవులు, రచయి 
తలు ఎందరో ఉన్నారు. దేశ సౌభాగ్యమే తన సౌభాగ్యమని భావించి, 
అడిగిన పతి వ్యక్తికి సహాయము చేసిన ఉదారహృదయు డాయన, 
(పతి కవి |వాసిన కావ్యమునకు ఆవిష్క_రణోత్సవ సౌకర్యం కలి 
గించుటకు పరిషత్‌ |పణాశికలో చేర్చిన ఆయన సౌహార్ద్రము మెచ్చ 
దగినట్టిది. ఆయన స్వయముగా కవి, విమర్శకుడు, కృతిక ర్త 
ఆయన కెందరో కవులు, రచయితలు తమ కావ్యములను అంకితం చేసి 
ధన్యులై నారు. (శ్రీలేఖ సాహితి కూడా తన వంతు కర్తవ్యంగా శుక్ట 
కవితా సంకలనం చందునికో నూలు పోగులా 1909 ఉగాదినాడు 
అంకితం ఇచ్చింది.) అంతేకాదు, పరిపాలనాదక్షుడై న ఆయన సన్ని 
ధిలో అలసత్వమునకు, నిర్హక్ష్యమునకు, ఏమరుపాటుకు, వ్యక్తి విమ 
ర్శకు తావులేదు. బి.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టము వహించి, రాజకీయ 
వేత్తయెన ఇట్టి మనీషి దొరకుటచేతనే ఆంధ సారస్వత మందారము 
వికసించి పరిమళించినది. జీవితమును సారస్వత సేవకే ధారబోసిన 
శీ) రామానుజరావుగారు ఎంతో ధన్యులు. అంతేకాదు, ఈయన 
కర్మయోగి. 





16 


“దిన పూర్ణ పదభాగజనితమైన ఛాయ పోలిక నుండు 

కుజన సజ్జనుల మతి” అన్నట్టుగా జాతి మత కుల వివక్షతల 
నెరుగని ఈ తెలంగాణా తెనుగు బిడ్డ మైత్రి అట్టిది! ఈయన 
హృదయం స్నేహదుగ్గపూర్ణము. తెలంగాణా లో శ్రీ రామానుజారావు 
గారు పాల్గొని దపీతవణయనీ ఉద్యమము లేదు, పాలించి పెంచని 
సంస్థ లేదు. విశాలాం[ధ ఎర్పడిన తర్వాత సమ్మగ ఆంధ జీవిత 
చీనాంబరానికి ఓత పోతయై ఉభయ |పాంతాల మధ్య స్నేహసేతు 
వై నారు. ఈయన కీర్తి, ఈయన మూర్తిని మించినది అని డా॥ మరు 
పూరు కోదండరామరెడ్డిగారు (పశంసించారు. 


తన జాతి సంస్కృతీ సంపదను తనవారికి ప్రదర్శించి, వారిలో 
ఆత్మగౌరవాన్ని కలిగించి, ఉలేజాన్ని కలిగించటమే రామానుజరావు 
గారు తమ సాహిత్య కృషికి లక్ష్యంగా పెట్టుకున్నారు. 


శ్రీ రామానుజరావుగారు వెలువరించిన [గ్రంథాలు ఇవి : 
ఓ పచ్చతోరణం (ఖండకావ్యము) 
2. సారస్వత నవనీతము 

రీ.  తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీ వనము 
4. తెలంగాణాలో జాతీయోద్యమాలు 
5. నా రేడియో |పసంగాలు 

6 ఉపన్యాస తోరణము 

7 నా సాహిత్యోపన్యాసాలు 

8 వేగుజుక్కలు 

9. తెనుగు సాహితి 

10. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 1979 వరకు) 
11. తలపుల దుమారము 

ర. పంచవర్ష (ప్రణాళికలు 


17 


18. బంకించం ద ఛటర్జీ జీవితము 

14: “హెదాబాన్‌లో స్వాతం[త్యోద్యమం 

15. ఆక్‌్సఫర్ష్‌ డిక్షనరీ (బాలుర కొరకు-సచితంగా) 

16. మనదేశం - తెలుగుసీమ (బాలల కొరకు ఉద్దేశించినవి) 

17. జవహర్‌లాల్‌ నెహూ ల 

18. గౌతమ బుద్ధుడు gi 

19, కావ్యమాల-11-సంపాదకుడు - కేంద సాహిత్య అకాడమీ. 
(ప్రచురణ (ఇది కేవలం స్వాతం త్యానంతరం వచ్చిన కవితల 
సంకలనం) 


సంపాదకత్యం వహించినవి :- 

. శోభ సాహిత్య మాస ప్మతిక (1949-46 & 50-92) 

2. గోల్కౌాండ దినపషతిక సహాయ సంపాదకుడు (198-64) 

లి. గురుజాడ శత వార్షికోత్సవ సంచిక (తెలుగు-ఆంగ్లం) 
(1962.64) 

4. రవీం|దనాథ ఠాగూరు శత వార్షికోత్సవ సంచిక (1960-61) 
రెండవ (పపంచ తెలుగు మహాసభల (పత్యేక సంచిక 
(1981) 


శీ రామానుజరావుగారు అంకితము తీసుకున్న |గంథాలు 
దాదాపుగా శీ0 కృతులు. ఏటిలో డా! దాశరథి, మునిమాణిక్యం 
నరసింహరావు, గుంటూరు శేషెం్యదశర్మ, డా॥ సి. నారాయణ రెడ్డి, 
శివశంకర స్వామి, తూమాటి దొణప్ప, డా॥ పల్లా దుర్గయ్య, 
డా॥ బోయి భీమన్న, తదితర శ్రీలేఖ సాహితి |పచురించిన “శుక్ట' 
కవితా సంకలనం (దీనికి సంపాదకుడు టి. శ్రీరంగస్వామి) పుస్తకాలు 
కూడా చోటు చేసుకున్నాయి. 

ASP-2 


18 


శ రామానుజరావుగారు ఆం[ధ్యపదెశ్‌ సాహిత్య అకాడమి, 
ఆం[ధ సారస్వత పరిషత్తు ద్వారా ఎంతో మంది రచయితలతో 
(పత్యక్ష పరిచయం, సన్నిహితత్వం ఉన్నందువలన వారి మనస్తత్వ 
ములను పరిశీలించినారు కాబర్లి ఆయన “నల్పగొండ జిల్లా రచయితల 
[పారంభోపన్యాసములో” ఇలా అంటారు; “రచయితకు సలహా 
ఇవ్వడం, ఉపదేశం ఇవ్వడం నా ఉద్దెశం కాదు, ఒక అభి|పాయాన్ని 
రుద్దటం కూటా నా అభిమతం కాదు. అయినా రచయితలను గురించి 
చాలామందిలో వినవస్తున్న అభి పాయాలను సీ ముందుంచడం 
అసమంజసమూ, ఆ|పస్తుతము కాదనుకుంటాను. సమకాలిన వ్యక్తుల 
ఆలోచనలలో, చిత్త వృత్తులలో వస్తున్న మార్పు, వేగాన్ని అందుకొన 
డానికి రచయితలకు సాధ్యం కావడంలేదు. అతనికి పరిశీలనా శ క్రి 
లేదు. దానికి కావలసిన ఓపిక, ఓర్పూ అతనికి లేదు. సామాజిక 
స్ప హతో సరియెన సంబంధం లేదు. వారి రచనలకూ, వారు నివ 
సిస్తున్న జీవితానికి మధ్య పెద్ద అఖాతం ఉన్నది. రచయిత తాను 
సామాన్య జనానికి ఆతీతుజ్ణని భావిస్తున్నట్లు, తనకు సమాజంలో 
(పత్యేక స్థానం ఇవ్వాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది. రచయిత ఉప 
దెష్ట మాత మే-కాదు ఆదర్శమూ ర్తికావఠి. చేతలకూ, మాటలకూగల 
అభాతాన్ని ఎంతగా తగ్గించే. పయత్నంబేస్తె అంతగా రచయిత జనా 
నికి సన్నిహితం అయ్యే అవకాశం ఉంది. రచయిత తాను కట్టుకున్న 
గూడునుంచి బయటపడాలి. తాను గీసుకున్న పరిధిని దాటి వచ్చి 
జనం జీవనాడిని పట్టగలగాలె. రచయిత పరస్పర మాత్సరాన్ని 
వదిలి పెట్టాలె. అప్పుడే జనము అతన్ని గు రిస్తారు. అంతేకాదు 
రచయితలు చాలామంది స్వేచ్చను గురించి మాట్లాడుతుంటారు. 
ఈ రోజు చాలా మంది రచయితలు తమకు తామే బానిసలు. అవకాశా 
లకు బానిసలు. కొందరు రాచరికపు వ్యవస్థలోని నందిమాగధులకు 
ఏమా|తం తీసిపోరనే అధి పాయం కూడా ఉన్నది. సమాజం. బాధ్య 


19 
తను స్వయం సేవకుడిగా స్వీకరించ వలసిన రచయిత తన అవకాశళో 
లకు తన వ్య క్తిత్వాన్నే పణం పెట్టినప్పుడు తనకే కాదు, తన భాగ 
స్వామి అయిన సమాజానిక అన్యాయం చేసుకున్న వాడౌతాడు. రచ 
యిత స్వేచ్చకు తానే శ|తువు కాగలడు" అని నిస్సంకోచంగా 
ఆయన తమ అభి పాయాలను వెలిబుచ్చారు. 


శ్రీ రామానుజరావుగారు సారస్వత నవనీతము (పుట-62)లో 
రచయితల గురించి ఒకచోట ఇలా అంటారు: “అధర్మములకు, అన్యా 
యములకు సుకుమార హృదయులు సాధారణ  మనుజులకన్నా 
నెక్కుడు క్షోభింతురు. ఆ యావేదన, ఆ యుద్వేగము మహాగ్రంథ 
రచనగా (పత్యక్షమగును. విశ్వసాహిత్యము ఒకమారు వీక్షింతిమేని 
[(గంథ రచయిత లెల్లరు క్షోభించి, కుమిలి కృళశించినవారేె, సమకాలిక 
సంఘమునందలి య|క మముల నెదురొ-న్నవారే, తతృలితముగా 
ననేక కష్టముల ననుభవించినవారె." 


పతికలకు నిర్వహణ చేసేవారి గురించి, దానిని నిర్మాహ 
మాటంగా ఏ విధంగా ఉండాలో వారు చెప్పినారు. ఈ కింది మాట 
లలో (పస్తావించారు: “దేశాన్ని, (ప్రజల జీవితాన్ని సినిమా చూసినట్టు 
చూడవలెనంపే అందుకు సాధన మొక్కటే, అదే మన పత్రికలు, 
ఆశయ శుద్ధితో నిర్భయముగా, స్వతం తముగా పత్రికలను నిర్వ 
హించవలెను. దేశానికి స్వరాజ్యము రాకముందు పత్రికలు ఎంత 
నిర్భయంగా నిర్వహించినారో, ఈనాడు కూడా అంత నిర్భయముగా 
నిర్వహించవలెను. ఈ విషయములో నాకు ఆశాభంగం కలిగింది” 
అని ఉపన్యాస తోరణములోని (100వ పుట) “ఆం|ధ|పదేశ్‌లో 
స్యాతం|త్రో్యద మం" వ్యాసంనందు. . 








20 


శ్రీ రామానుజరావుగారు ఒకచోట నిస్సంకోచంగా తను ఇలా 
చెప్పుకున్నారు: “జీవితములో నాకు కల్గిన అదృష్టాలలో మ్మితుల 
సహకారం ఒకటి" అంటారు. ఆనాటి నుండి యీనాటివరకు కాలాను 
గుణంగా సాహితీసేవ చెస్తున్న రామానుజరావుగారు అందరికీ ఆప్త 
మి|తులు - అజాత శ|తువులు. ఆయన ఒకచోట ఇలా అని వాటిని 
సాదృశ్యంగా సాధించిన మహోన్నతుడు కూడా. “నా రచనల్లో చూపిన 
ఆదర్శాలను, నా చేతనయినంతవరకు నా జీవితములో అనుష్టించిన 
వాటినే నా రచనల్లో వాసినాను.” 


శ) రామానుజరావుగారు సంఘ సంస్కరణాభిలాషి, నిష్క. 
శంక జాతీయవాది. సంస్కృత ఆం|ధములతోపాటు ఇంగ్లీష,ఫారసీ, 
ఉర్దూ భాషలలో (పావీణ్యం కలిగిన పండితులు. అనేక విషయాలను 
గూర్చి సంపూర్ణ మెన విజ్ఞానము సంపాదించిన మేధావి, మంచి వక్త, 
విమర్శకుడు, పరిశోధకుడు. ఎంతటి ఉద 90థ మైననూ వేగంగా 
చదువగలిగి అందులోని సారాంశాన్ని (గహించగలిగిన మేటి పాఠ 
కుడు. నిరంతర |గంథావలోకనంలో నిమగ్నుడైయుండే సంస్కృతీ 
పరుడు. అన్నిటికన్నమిన్నగా దవ్వునకు భయతరుడుగా కనిపించి 
నప్పటికీ, దొపునకు వచ్చిన తరువాత పరమాప్పుడు కాగలిగిన అమృత 
మూర్తి. ఇన్ని సుగుణాలు కలిగిన (క్రీ రామానుజరావుగారు సాధించిన 
కృషి ఏమిటి? అందువలన జరిగిన భాషావికాసం ఏమిటి? రచయితగా 
ఆయన | పతిభావ్యుత్తులు ఏమిటి? తెలుగు సారస్వతంలో ఆయన 
విశిష్టత ఏమిటి? అను (ప్రశ్నలు సహజంగా ఉత్పన్నం అవుతున్నవి. 
ఈ |పశ్నలకు మనం ఇచ్చే సమాధానాలు తెలుగు వై తాళికుడుగా 
ఆయన స్థానాన్ని నిరూపించగలవు. ఆంధ వాజ్మయానికి ఆయన 
అనుపమానమెన భక్తితో సేవలందించి, అందిస్తున్న భాషా భక్తుడు, 

ఆం|ధ|పదేగ్‌ by యూనివర్సిటి 1990 మే 19 వ తేదీనాడు 
పీరికి డాక్టరేట్‌ పట్టాను ఇచ్చినది. 


21 


Literary Activities : 


Ll 


10; 


LL 


2) Secretary, Andhra Pradesh Sahitya -Akademi 
1957 to 1979 

b) Vice-President, Andhra Pradesh Sahitya 
Akademi 1979. 1982 

c) President, Andhra Pradesh Sahitya Akademi 
1979-1985 


a’ Member, Executive Committee 
/ ) | | 
Andhra Saraswatha Parishath, 1944-47 


b) Vice_President, Andhra Saraswatha Parishath 
1947.52 & 1954_1980 
c) President, Andhra Saraswatha Parishath 
1952.54 & 1983-.Onwards 
Secretary, Telugu Library, Warangal 1943.47 
Member, Executive Committee, Central Sahitya 
Akademi, New Delhi 1967-1977 
Secretary, Tagore Centenary Celebrations Com- 
mittee, Govt. of Andhra Pradesh. 1960_62 
Member, Excutive Board, Moulana Azad Memo.- 
rial Reserch Institute, Hyderabad. 


Member. Executive Board, Anjuman Taraqque-e- 


Urdu, Hyderabad. 


Member, Bharatiya Bhasha Samithi, Govt. of 
India, New Delhi. 1970-72 
Member, Executive Boad and General Council, 
Telugu Bhasha Samithi, Hyderabad. 

Chairman, Hyderabad City Grandhalaya Samstha, 
Hyderabad. 1966.73 
Treasurer, First World Telugu Confer ence.1975.76 








12, 


13. 


14. 


1. 


16. 


Lf 
18. 


22 


Member, Executive and Board of © Governors, 


Telugu Akademi 1967 onwards 
Member, Executive and Board of Governors, 
International Telugu Institute. 1976 onwards 
Member, Executive and General Council, 

Urdu Akademi 1976-79 
Secretary, Andhra Saraswatha Parishath Trust, 
Hyderabad 1972 onwards 
Vice-President, Surabharathi Samithi, 

Hyderabad. 1970 onwards 
Secretary, All India Library Conference, 1954 
Member, Programmes Advisory Committee, 

All India Radio, Hyderabad. 1962-68 


Education : 
Served on the following Committees of the. 


౦0౦ ఇ రారా 


A. P. Government. 


Central Advisory Board of Education, 1952-55 
Text Book Commitee. 1953.57 
Selection Committee of Teachers of education 
Department 1952.57 
Book Committee of the State Central Library, 
1965-75 
Adult Education Committee, 1952-54 
Hindi and Sanskrit Committee. 1952.57 
College Educational Committee. 1952.54 


Chirman, Telugu Typewriter key Board Com- 
mittee of the Government of Andhra Pradesh. 1957 
Secretary, Citizens Committee to oppose 
Transfer of Osmania Univetsity to Centre. 1952.54 


23 


10. Member, Riyasat Scholarship Committee. 1954.56 
11. Vice - President, Madresa - 6 - Aizza High 
school, Hyderabad. 1964.80 
12. Member, Executive Board, Asrifa High 
School, Hyderabad. 
13. Member, Administrative Glossary Committee, 
A. P. Legislature. 1957.60 
University 
1. Member, Senate, Osmania University, 1963.75 
2. Member, Syndicate, Osmania University, 1963-76 
3. Acting vice Chancellar. Osmania University 
Ot; 1972 
4. Acting vice Chancellor, Osmania University 
August to October 1973 
5, Acting Vice Chancellor, Osmania University 
January & May, 1975 
6. Member, Executive Council Hyderabad Uni- 
versity. | 
7. Member, Executive council, A.P. Open Uni- 
versity, Hyderabad. 
Journalism 
1. Edited “SOBHA” a high class literary maga- 
zine for 2 years 1945-48 
2, Worked on the Editorial staff of ‘GOLAKONDA 
PATRIKA’ a Telugu Daily from Hyderabad 19408. 64 
3 Edited Gurajada Centenary Souvenir in Telugu 


and English. . 1960.64 











24 


Edited Tagore Centenary Souvenir in English 
1960.61 

Edited Prapancha Rajya Sarvaswamu 1977 

Edited Special Sonvenir Second world Telugu 


Conferenee at Koulalampur. 1981 


Poltical Activities 


1. Closely connected with the National Movement 
of Hyderabad State. 
2. Member, Andhra Pradesh Congress Committe. 
1960_64 
3. President of the Youth Congress, Warangal 
1945-46 
4. Member of the Election Tribunal, Hyderabad- 
State Congress 1949-50 
Co-operation 
1. Director, Hyderabad General Co-operative 
Trading Society, Hyderabad. 1954.58 
2, Director, Hyderabad Co-operative General 
Insurance Society, Hyderabad. 1959.71 


Andbra Movement 


1s 


President, Visalandhra Maha Sabha 

Hyderabad City. 

Member, Editorial Committee appointed by the 
Government of Andhra Pradeeh to compile the 
History of Andhra Movement. 

Member, Executive Board and Editorial Committee 
of the History of Freedom Struggle. Government 
of A.P. 


ఓల 
ర్స 
౭౫ 


@ 





ఆరికౌ మాతు 


29 


Pariiament 


L 


Member Rajya Sabha 1960-62 


Other Activities 


l. 
జ 
తె, 


10. 
ర. 


Member, Editorial Committee, District Gazetteers. 
Vice-President, Andhra Bharathi 

Member, Managing Committee of Ravindra 
Bharathi 1962 to 1980 
Member, Administrative Glossary Committee. 
Government of Andhra Pradesh. 1957-60 
Member, Development of Modern Indian Languages 
Comittee, Government of Andhra Pradesh 1960-67 


శ్రీ రామానుజరావుగారికి కృతి యిచ్చిన రచనలు 


అశ్వ ఘోషుడు (నాటకము) వ్‌ డాక్టర్‌ అరిపిరాల విశ్వం 
నకోదతుత.. త, బెల్లంకొండ చం[దమౌళి శాన్ర్రి 
అనపోతు - కీ.శే, సిద్దయ్యక వి 

కవితా పుష్పకం - డా॥ దాశరథి 

తెలుగు హాన్యము - స్వర్గీయ మునిమాణిక్యం నరసింహారావు 
సాహిత్యకౌముది షై శీ గుంటూరు శేషం[దశర్మ 

జయంతి - (శ్రీ ముదిగొండ వీరభదమూర్తి 

సాహిత్య సౌరభం - డా॥ జి.వి, సు[బహ్మణ్యం 

జాతక కథలు (ఐదవ భాగం) _ స్వర్గీయ స్వామి శివశంకర 
స్వామి 

ఉదయం నా హృదయం - డా॥ సి, నారాయణరెడ్డి 


భాషా చారితక వ్యాసావళి - డా॥ తూమాటి దొణప్ప ' 





18. 
14, 
8 
16, 
17. 
18. 


19. 


20. 
21. 
22, 


చ 
24, 
29. 
ల్‌ 
1 
28. 


26 


మందారాలు - గ్ర పోతుకూచి సాంబశివరావు 

వైతరణి - కుమారి వాసిరెడ్డి సీతాదేవి 

అక్షర గుచ్చము - డా! జ్ఞానానంద కవి 

(పతిజ్ఞ ప శ) ఎన్‌, వి. జగన్నాధం (మాజి శాసన సభ్యులు) 
ఫారసీ. కవుల [పస క్తి - శ్రీ ఎస్‌. సదాశివ 


ఆతిసాని వెదన = డా॥ వలా దుర్గయ్య 
౧ (a) రా ౧ 


శ్రీనాథుని సాహిత్య (స్థానము ప శీ) జంధ్యాల జయకృష్ణ 
(పసాద్‌ బాపూజీ 

నెలవంక - ఆంధ సారస్వత పరిషత్తు పాచ్య కళాశాల 
పకన వెలువడిన (పత్యేక సంచిక 

కాంతిప్రంజాలు - శీ) సీలా జంగయ్య 

బొమ్మ - శ్రీమతి జోతిర్మయి 

కావ్యమీమాంస - సంస్కృత అలంకార శాస్తాినికి తెలుగు 
అనువాదం (రాజశేఖరుడు) - డా॥ పుల్ణెల శ్రీరామచం। దుడు 
లజ్ఞాకిరీటధాగణి - (శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ 
పుంభావ సరస్వతీ శ్రీనాథుడు- శ్రీ పాలకోట రాధాకృష్ణ మూ ర్తి 
ఉగాదులు - డా॥ బోయి భీమన్న 

వ్యాసాంజలి - (శ్రీ తక్కెళ్ళ బాలరాజు 

బెజవాడ దుర్గామల్తీశ్య్వరాలయ శాసనాలు - డా॥ బి.ఎన్‌. శాస్త్రి. 
శుక్ష- (క్రీ లేఖ సాహితి)- శ్రీ టి. శ్రీరంగస్వామి సంపాదకత్వం. 


మరపురాని మనస్వి 


జల్‌”! బలూరి శివా ౦డి 
sp (శి 


హైదరాబాదు నగరానికి నడిబొడ్డు ఆవిడ్సు. ఆవిడ్సు నుంచి 
ఒక రోడ్డు గత చరితను నెమరేసుకుంటూ కాచిగూడా నేషన్‌ వైపు 
తిన్నగా సాగిపోతుంది. ఆవిడ్చు నుంచి కొంత దూరం సాగిపోతే 
కుడివై పు ఆం|ధదేశంలో మహనీయంగా వెలిసిన ఒక సాహితీసంస్థ 
ఠీవిగా కనిపిస్తుంది. ఆ సంస్థలోనికి |పవేశిస్తే ఎడమవైపు మూల 
గదిలో ప|తికలు పారచూసూనో, సందర్శకులత్తో సంభాషిస్తూనో, 
(గంథవాలోకనం చేస్తూనో, కార్యాలయ వ్యవహారాలను సమీక్షిస్తూనో 
ఒక విశిష్ట వ్యక్తి దర్శనమిస్తారు. మనిషి పాటిగా ఉన్నా మనస్సు 
మంచుమలతో పోటీచేసే వ్యక్తి ఆయన. డెబ్బది అయిదు వసంతాలు 
మీదపడ్డా ఆయన ఉత్సాహం తగ్గలేదు. కార్యదక్షత మొక్క-పో లేదు. 
ఆయన పాదధ్యనులకు, కంఠధ్వనులకు పరువం తగ్గలేదు. వారే 
డా॥దెవులపల్లి రామానుజరావుగారు.ఆసంసై ఆం|ధ సారస్యతపరిషత్తు. 


రామానుజరావుగారు గొప్ప మేధావి. |పముఖ సాహితీవే త్ర, 
పతికా నిర్యహణదక్తులు. సంస్థా స|క్రమ నిర్మాణశీలురు. వాగ్మి, 
(పోత్సాహకులు. సాంస్కృతిక విజ్ఞాన చక్షువులు. తెలంగాణ 
వైతాళికులు. 


వారి జన్మస్థలం ఓరుగల్లు మండలం. 1917 ఆగస్టు 25 నాడు 
జన్మించారు, హనుమకొండలో పాఠశాల విద్య పూ రిచేశారు. మ।దాసు 
విశ్వవిద్యాలయం నుంచి పట్టభ[దులయ్యారు, యల్‌.యల్‌ వి, పట్టా 


28 


as af 


నాగపూరు పిశ్వు వద్యాలయం నుంచి పొందారు. ఆ తరువాత శోభ 
ప్మతిక నడిపారు. 1941 లో వరంగల్లులోని శద్దానుశాసన ఆంధ 
భాషానిలయానికి కార్యదర్శిగా ఉండి దిగ్విజయంగా రజతోత్సవాన్ని 


జరిపించారు, 


1945 - 46 లో వరంగల్లులో యువజన కాంగెసుకు అధ్యక్షు 
లుగా ఉన్నారు. రామానుజరావుగారి దక్షత గమనించి సురవరం 
వారు గోలకొండ పతికకు ఉప సంపాదకులుగా రమ్మని ఆహ్వా 
నించారు. దానికి అంగీకరించి ఆ ప(తికతో పగాఢ సంబంధం 
ఏర్పరచుకున్నారు. ఇలాగ తొలిదశ లోని ఉత్సాహం తరువాత జీవన 
(పణాళికకు పునాదిగా నిలిచింది. కార్యరంగం హైదరాబాదుకు 
మారింది. తరువాత వారు ఆం[ధ(పదేశ్‌ సాహిత్య అకాడమీ కార్య 
దర్శిగా అధ్యక్షులుగా, ఆంధ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా, 
విశ్వవిద్యాలయాలు, తెలుగు అకాడమీ పాలనామండలి సభ్యులుగా, 
[పపంచ తెలుగు మహాసభలకు కోశాధికారిగా నగర కేం[ద 
గంథాలయ సంస్థ సంచాలకులుగా ఎంతటి సేవలందించారో అందరికీ 
తెలుసు. వారు నిర్వహించిన తక్కిన పదవులు, బాధ్యతలు అపారం, 
ఇక్కడ ఏ సంస్థ పచ్చగా ఉన్నా అందులో రామానుజరావుగారి 
హస్తోదకం ఉంది. వారి సూచనల అభిసెచనం ఉంది. 


రామానుజరావుగారు రచించిన |గంథాలు, సంపాదకత్వ 
బాధ్యతలు స్వీకరించిన [గంథాలు ఇరువై అయిదు దాకా ఉన్నాయి. 
వారి రచనలో వైవిధ్యం ఉంది. పచ్చతోరణం వంటి కవితా రచనలో 
“పకృతి రామణీయ కము, పడతి కామనీయకము సరళ రమ్యముగా 
చిత్రితమైనవని' అని ఆచార్య సి, నారాయణరెడ్డిగారు అన్నారు. వారి 
రచనలకు పతిధ్యనులున్నాయి కాని వారి రచనలలో |పతిధ్యను 
లుంగవు. వారి సారస్వత నవనితము సాహిత్య విమర్శ అనుభవ 


29 


సంపుటి. తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జ్ఞ వనము తెలంగాణ 
పడ్డ పొట్టకు, సాత్‌ వెన్నుపోట్టకు సాహితీరూప దర్పణం. వారి 
“యాభై సంవత్సరాల జ్ఞాపకాలు” చదివి ఆనందింపదగినవి, 
అధ్యయనంచేసి ఆలోచింపదగినవి. వారి రచనలు స్వయం సమ్మ గాలు. 


వారి అభ్యుధయ దృక్పథానికి సూచకాలు. వారి విజ్ఞానానికి 
కెతనాలు. 


. రామానుజరావుగారి వ్య క్రిత్వానికి సమయపాలన, నియమ 
పాలన రెండు కళ్ళు. వారు సాంస్కృతిక రంగంలో అడుగువేసిన 
నాటినుంచి చేపట్టిన (పతి పని నిర్ణిత సమయ పరిధిలో పూర్తి కావల 
సిందే. ఏ పనికైనా సమయపాలనద క్షులై న వ్యక్తుల్ని నియమిస్తారు. 
రామానుజరావుగారికి నియమాలంటూ |పత్యేకంగా ఏమీలేవు. [కమ 
శిక్షణే వారి నియమం [కమ శిక్షణలో వారు మధ్యందిన మార్తాండులు, 
సంస్థల వినాశనానికి [కమశిక్షణ రాహిత్యం అసలు కారణం అని 
అంటుంటారు. ఈ విషయం చాలామందికి తెలిసినా పాటించి, ఆచ 
రింప జేయటంలో గ్రద్ద చూపరు. కాని ఈ విషయంలో వీరికి గట్టి 
పట్టుదల, ఉ తరాలకు బదులు రాయటం మొదలుకొని, విశ్వవిద్యాలయ 
పాలనామండలి సభ్యులుగా వ్యవహరించే విషయందాకా ఏ విషయం 
తీసుకున్నా వారికి |కమశిక్షణలో రాజీలుండవు. సంస్థలకు సంబం 
ధించిన సొమ్మును ఖర్చు చేయడంలో మాడపాటి వారి పద్దతిని ఎన్నో 
సార్హు గుర్తు చేస్తారు. వారికి [ప్రమాణాల మీదనే కాని పరిమాణాల 
స్‌ విశ్వాసం లేదు. 


దేవులపల్లివారు సుత పర.ఈ _పతాపరెడ్డిగారికి అప్పులు. బ సభకు 
వెళ్ళినా సందర్భం చూసుకుని నురవరం వారి పెరు (పస్తావించక 
మానరు. (పతాపరెడ్డిగారు మరణించి సుమారు నలభై యెళ్ళు దాటాయి. 
వారి రచనలు చాలావరకు అలభ్యం. సురవరం (పతాపరెడ్డిగారి . 








30 


పథమ కుమారులు క్రీ యస్‌, యన్‌. రెడ్డిగారి సహకారంతో రామా 
నుజరావుగారు _పతాపరెడ్డిగారి [గ్రంథాలు పన్నెండింటిని “సురవరం 
_పతాప రెడ్డి వై జయంతి” "పేరిట ముదించటంలో అత్యంత గ్రద్ద తీసు 
కున్నారు. రెండేళ్ళ సమయంలో ఈ పన్నెండు పుస్తకాలు |పచురించ 
టానికి వారి సమయపాలన వ్యగత మొదటి కారణం. (పతాపరెడ్డి 
గారికి వారు చేసిన సేవ విలువకట్టరానిది. (_ప్రతాపరెడ్డిగారి పేరిట 
ఏదైనా ఎవరైనా చేస్తే అది వారే చేశారు, 


దేవులపల్లివారి అభిరుచులు, ఆశయాలు ఉదాత్తమైనవి. వారి 
వ్య క్రిత్వానికి వన్నె తెచ్చింది అపార శేముషీ వెభవం. ఎన్నో నిష 
యాలు వారు చెబుతూ ఉంటి ఎదుట ఉన్నవారు చకితులై వింటారు. 
భారత జాతీయ నాయకుల వ్యక్తిత్వాలను తెలిపే సంఘటనలు, 
సూక్తులు పుంఖానుపుంఖంగా ఉదాహరిస్తూ గంటలకొద్ది సంభాషిస్తారు. 
గత చరిత గమనాన్ని స్పష్ట రేఖలతో వివరిస్తారు. నేటి రాజకీయ 
సాంస్కృతిక విషయాలను విశ్హెషించి సమదృష్టితో విషయాల్ని 
బేరీజు వేస్తారు. సాహిత్య విషయాల్లో వారి అభిిపాయాలు నిగ్గు 
దేలినవి. పండితులకే పరిమిత మైన ఛందో వ్యాకరణాలంకార ఫ్‌ 
యావగాహన కుక్కు విమర్శకాదని వారి అధీ పాయం. మనో 
వికాసానికి, జాతి జాగృతికి, పేదల దళితుల ఉద్దరణకు పనికి వచ్చి 
అంశాల పాముఖ్యాన్ని ఒత్తి చెబుతారు. తెలుగు విమర్శకుల్లో 
రాళ్ళపల్లి వారంటే అమితమైన అభిమానం. రాళ్ళపల్లివారి వ్య క్రిత్వం 
వారిని ఎంతగానో ఆకర్షించింది. వారిలాగా విషయతత్వం . చెప్పటం 
విమర్శ పర మారమని రామానుజరావుగారి అభ్మిపాయం. రచనల 
వెనుక భి త్రికగా నిలిచిన చార్మితక, ; ంస్కృతిక విషయాల్ని వారు 
ఆనుశీలించి చూపుతూ విషయాలు వివరిస్తారు. (పాచీన సాహిత్యాన్ని 
గురించి చేసే (ప్రసంగాల్లో అందులోని చార్మితక విషయాన్ని విశేషించి 
చూపుతారు. ఆంగ్ల, హీతదీ, ఉర్దూ రచనలు అధ్యయనం చేయటంవల్ల 


1 


వారి దృష్టి బహు విషయాల్ని |పస్తరించి చూపుతుంది. వారికి 
సంస్కృత సాహిత్యాన్ని గురించిన సమ్య గవగాహన ఉంది. 


ఏ. విషయం మీదనై నా సాధికారంగా, సందర్భోచితంగా 
_పసంగించడంలో వీరికి పత్యేకత ఉంది. (పతి చిన్న సంఘటనకు 
సంబంధించిన తేదీలను కూడా గురుంచుకొని విషయాన్ని సమ్మగంగా 
ఉదహరిసారు. రామానుజరావుగారి కంఠ ధ్వనికికూడా ప్రత్యేకత 
ఉంది. వారు వక్త కంఠిరవులు. వారి గళానికి ఠీవి, భాషకు దర్జా 
ఉన్నాయి. ఈనాడు తెలుగు రాజధానిలో విద్వత్సభలకు, సాంస్కృ 
తిక సభలకు అధ్యక్షులుగానో, ముఖ్య అతిథులుగానో సారథ్యం 
వహించే వారిలో డా॥ రామానుజరావుగారు, ఆచార్య సి. నారాయణ 
రెడ్డిగార అ|గేసరులు. రామానుజరావుగారి భాషణలో విషయ 
(పాధాన్యం, షయ. పవేతనం సరిపాళ్లలో ఉంటాయి, వారి ఉచ్చా 
రణలో ఒక సౌందర్యం ఉంది. |పామాణిక తెలంగాణా భాషకు 
(పథమోదాహరణం వారిదే. తెలంగాణ తెలుగులోని తీయదనం, నుడి 
కారపు సొంపు వారి భాషలో తొణికిసలాడుతుంది. వారు ఏ (గంథాన్ని 
గురించి అభ్మిపాయం ఇచ్చినా దాని నేపథ్యాన్ని తెలుపుతారు. 
ఆంగ్లంలో అనర్గళంగా భాషించగలరు. ఉర్దూలో ఉరకలువెసే పసం 
DE ల తెలుగులో తేటగా ఉపన్యసించగలరు. వారు ఎంత 


చదువుతారో అంతకన్న ఎక్కు-వగా ఆలోచిస్తారు. ఏ రాజకీయ 
సిద్ధాంతాలకు వారు బద్దులు కారు. విశాల మానవీయ దృక్పథం వారిది, 


నేటి సమన్యలేవో వారికి తెలుసు. వాటికి పరిష్కాారాలేవో తెలుసు. 
నేటి సామాజిక రుగ్మతలను గురించి ఆవేదన చెందుతారు. అన్ని 
స్థాయిలలోని అవినీతిని తలచుకొని బాధపడతారు. విద్యాసంస్థలలోని 
(ప్రమాణాలను గురించి సాధికారంగా మాట్లాడగలరు, ఉస్మానియా 
విశ్వవిద్యాలయం, సార్వ్య|తిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యా 
లయాల పొలనా మండలులలోని అనేక సంవత్సరాల అనుభవం 


32 


ఆ విశ్వవిద్యాలయాలకు వారిచ్చే సూచనలలో, సలహాల రూపంలో 
చక్క_ని ఫలితాలనిస్తున్నది. వారు ఏ సంస్థలో ఉంటారో అక్కడ ఆ 
సంస్థకు ఎంతో ఉపకారం జరుగుతుంది. వారి సేవను మన (పభుత్వం 
ఈనాటికి ఎంత ఎక్కువగా వినియోగించుకోగలిగితే అంత ఉపకా 
రకం, |పయోజనకరం. ఆం|ధ|పదేశ్‌ సాహిత్య అకాడమీ చేసిన పని 
రామానుజరావుగారి దక్షతకు గొప్ప దృష్టాంతం. 


రామానుజరావుగారికి సమకాలికులై న తెలుగు పండితులు, 
కవృలందరితో గాథా పరిచయం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ 
గారు రామానుజరావుగారి అభిమాని. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
గారంటే వీరికి అంతులేని అభిమానం. గంటల కొలది వారితో 
సంభాషిస్తూ రామానుజరావుగారు పరవశించేవారు. వట్టి గాలిని పోగు 
చేసే మాటలు వీరికి నచ్చవు. ఇచ్చకాలకు బహుదూరం. సత్యాన్ని 
కచ్చితంగా . చెప్పడంలో, హితాన్ని మృదువుగా చెప్పటంలో సవ్య 
సాచిత్వం వీరిది. ప్రముఖ ఉర్దూ పత్రికా సంపాదకులు శ్రీ అబిద్‌ 
అలీఖాన్‌గారు వీరికి ఆ ప్రమి|తులు. హైదరాబాదులోని [పజాస్వామిక 
దృక్పథం కలిగిన ముస్టిం పసముఖులకు ఆత్మీయులు వీరు. వారికి 
చెందిన అనేక సంస్థలలో పిలు సభ్యులుగా, ఆహూతులుగా ఉంటారు. 
ఉర్దూ భాషలోని ఎన్నో విషయాలు వీరికి వాచో విధియాలు. |పసిద్ద 
రచయ్యితి డా॥ జీనత్‌ సాజిదాగారు వీరితో కలిసి ఒక నవలను 
తెలుగులోనికి అనువదించారు. శ్రీ ఆవిద్‌ ఆలీగారు ఒకచోట వీరిని 
గురించి |వాస్తూూ ‘Shri D. Ramanuja Rao is a shing example 
of the world famous “Hyderabad Culture” - aculture of 
love and tolerance with all communities; of ఇయు. and 
frendship; of affection and thoughfulness" అని వరిం 
చారు. ఒకోతరం, ఒకోజాతి కొందరు మహావ్యక్తుల విజ్ఞానకాంతిలో 
జీవితంలోని ఏలువై న విషయాలను (గహించటం జరుగుతుంది. 


33 


ఆ మహావ్యక్తులు ఏదిచేసినా సమాజం కోసమే. వారిని వరించే పదవు 
లుంటాయి. వారు పొందదగిన సంపదలుంటాయి. వారు నిర్మించుకో 
గలిగిన సుఖ సౌధాలుంటాయి. కాని ఈ అన్నింటినీ కాదనుకొని, 
జాతికి, భాషా సాహిత్యాలకు, సంస్కృతికి తమ జీవితాలు వెచ్చించిన 
వారే త్యాగబీవులు. ధన్యజీవులు. ఈనాటి తెలుగువారిలో అలాంటి 
[|పముఖులలో అద్వితీయులు డా॥ దేవులపల్లి రామానుజరావుగారు, 

రామానుజరావుగారు పరిషత్తుకు చేసిన సేవ ఆంధులు 
మరువరానిది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జవనానికి పరిషత్తు 
(పమాణసహిత మైన "సవ వేసిందు సీతాం పొజనలో గుడ్డి దీపంలాగా 
(పకాశించే తెలుగును ఉజ్జ్వలంగా వెలిగే జ్ఞాన సూర్యునిలా తీర్చి దిద్దిన 
ఘనత పరిషత్తుకు దక్కుతుంది. పరీక్షలు నిర్వహించటం, సాహిత్య 
ఉపన్యాసాలు ఎర్పాటు చేయడం, ఉపన్యాసాలను ఉత్తమ [(గంథాలను 
(ప్రచురించటం, పండిత శిక్షణ కళాశాలను, |పాచ్య కళాశాలను నిర్వ 
హించడం, పరిశోధకుల కోసం ఒక (గంథాలయాన్ని నడపడం 
పరిషత్తు ఆశయాలు. ఈ వని కొన్ని దశాబ్బులనుంచి సక్రమంగా నిర్వ 
హించటం సులభమైన పనికాదు. పరిషత్తు వెన్నెముక రామానుజ 
రావుగారు. వారి నిరంతర కృషి వల్లనే ఇవన్నీ స|కమంగా సాగి 
పోతున్నాయి. పరిషత్తు అభ్యుదయానికి తమ జీవితంలోని సుఖాల్ని 
ధారపో శారు. 


వారు తెలంగాణాలో “తెలుగు దీపం  ఆరిపోకూడదనే 
ఆశయంతో, భాషా|సవంతి ఇంకిపోరాదనే తపనతో భాషాభివృద్ధి 
ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే పాండిత్య భేషజం వైపు వారి 
బుద్ది |పసరించలేదు. వీరేశలింగం, గురజాడ, రాయ్మపోలు, శీశ్రిలు 
వారి మనస్సును ఆకట్టుకున్నారు . “తిక్కన రచన - లేదా - కవి తయ 
భారతం, చదివితే చాలు, (సబంధాలు అధ్యయనం చేయవలసిన 
అపసరంలేదు” అని వారి అఖభ్మిపాయం, ఆయితే పబంధాలను తిర 
స్క_రిస్తూ ఆ మాట అసరు. |పబంధాలనుంచి ఎన్నో పధ్య వారు 

ASP. 





34 


ఉదాహరిస్తూనే ఉంటారు. ఇది వారి ఆర్ష వమైన అభ్మిపాయం. వారి 
అభి పాయాలన్నీ స్వచ్చందంగా ఆర్జవంగా ఉంటాయి. “హింసాత్మక 
ఉద్యమాలు నేను ఇష్టపడను' అని అంటారు. “కవి స్వేచ్చగా, 
స్యతం| తంగా ఆలోచించాలి. గుండె పలికిన పలుకులు చెప్పగలగాలి” 
అని భరోసా యిస్తారు, 


రామానుజరావుగారి జీవితాన్ని పభావితం చేసినవాళ్ళున్నారు. 
వారికి నచ్చిన పుస్తకాలు ఉన్నాయి. వారి రుచిరాభిరుచిని గురించి 
తెలుసుకోవటానికి శీ ఆచార్య తిరుమల, (శ్రీమతి సీతాశరచ్చం[ దగారు 
నిర్వహించిన “ముఖాముఖిలో నుంచి ఉదాహరిస్తాను: 


“నేను అఖిల భారత స్థాయి నాయకులచే |వభావితమైనాను, 
ఉదాహరణకు గాంధి యుగానికి చెందిన నెహూ, మౌలానా అబుల్‌ 
కలాం ఆజాద్‌, ఆచార్య నరేం|దదేవ్‌, గోఖలే, తిలక్‌, (పెంచంద్‌, 
గాలిబ్‌ ప్రముఖులు నా సాహిత్య |ప్రజా జీవితాల్ని (ప్రభావితం 
జనతు,” 


“భారతం, భాగవతం, శతక వాజ్మయం-|పత్యేకంగా వవున, 
తాళ్ళపాక కృతులు, త్యాగరాజ కృతులు, శేతయ పదాలు, వీరేశ 
లింగం, చిలకమర్తి, పానుగంటివారి కొన్ని రచనలు, గురజాడవారి 
ముత్యాలసరాలు, కన్యాశుల్క-0, రాయ పోలువారి తృణ కంకణం, 
ఆంధ్రావళి, తెనుగుతోట, విశ్వనాథవారి ఏకవీర, కిన్నెరసాని 
పాటలు, వేయి పడగలు, మహ్మాపస్థానం, చలం కథలు, ముద్దుకృష్ణ 
సంకలనం వైతాళికులు. ఉన్నవగారి మాలపల్లి — తెలుగువాళ్ళు 
తప్పక చదువాల్సిన పుస్తకాలు.” 

వారితో సంభాషి స్తెచాలు ఉ త్తేజాన్ని పొందవచ్చు. వారి జీవితం 
ఎంత గొప్పదో రచనలంత గొప్పవి. ఈనాడు తెలుగుభాషా సాహి 
త్యాలకు పెద్ద దిక్కూ డా॥ రామానుజరావుగారు. వారు ఉదా త్తజీవితా 
నికి (పతీక,. సంస్కృతి - సొహిత్యపోషణకు ఆధారభూమిక. వారు 
సొజన్యభూషితులు - సంస్కార విభూషితులు, | 


ఒక నిండు మనిషిని గురించిన వుదింపు 
మరుపూరు కోదండ రామరెడ్డి 


మూర్తి ఎంత చిన్నదో, క్రీర్రి అంత వెద్దదై, పండు, వెన్నెల 
గాయించిన బహుముఖ _పజ్ఞాళాలి ఈ తెలంగాణా తెనుగు బిడ్డ - ఈ 
దేవులపల్లి వారు. ఈ వివిధ గుణ దీపితుని సమ్మగ చరిత చి తీకరణమే 
సాహితీ మ్మిత మండలి వారి (టి. శ్రీరంగస్వామి) ఈ లఘు లేఖనము. 


ఇది తెలంగాణా సమష్టి సమ్మగ చర్నిత. తెలంగాణా రాజకీయ 
సాంఘిక సాంస్కతిక సాహిత్య ఉద్యమాలలోను, ఆ తర్వాత 
సమ్మగ ఆం[ధోద్యమాలలోను రామానుజరావుగారు పెనవేసుకొని 
పోయి ఉన్నారు. ఇందు ఈయన వట్టి | పక్షకుడు గాదు, కార్య 
నిర్వాహకుడు, వీరు ఈ అన్ని రంగాలలో చేయి తిరిగిన సవ్యసాచి. 
పాక్రికేయుడుగా, భావకుడైన కవిగా, ఉపన్యాసకుడుగా, సంస్థా 
పాలకుడుగా, విద్యాశాఖ 'నిర్వాహకుడుగా - తాను పాల్గొన్న (పతి 
పనిలో తమ సామర్ధ్య కీ ర్రిని | పస్సుటంగా ముదించినారు. తమ కవితా 
సంకలనము 'పచ్చతోరణము'ను గుణ గౌరవం చేత పచ్చల తోర 


ణంగా చేసినారు. 

ఆంధ సారస్వత పరిష 
సృంభము; ఆం|ధ|పదేశ్‌ సాహి 
హక శక్తి నివేదిక, 


ఏరి నిర్మాణ శ క్రికి శాశ్వత కీర్తి 


తు 
త్య అకాడమీ చరి[త వీరి కార్య నిర్వా 


ఇన్నిట ఆరితేరినా తల తిరుగని వినయభూషణుడు. ప్రతి 
An తం భవన 5<¥% Som ఆదరించి ఆదరింపబడు 


36 


తున్నారు. ఆత్మగౌర వము సంగతి ఎరిగినవాడు కాబట్ట ఎదిటివారి 
గౌరవమును మాన్యపర చగలుగుతున్నారు. (పతివాని పట్ట చెలిమి 
చలువను |పసరింపజేసి హాయిని కూర్చుగలుగుతున్నారు, ఈయన 
స్నేహము దిన దిన (ప్రవర్ధమానము. స్వయంగా, నా హైదరాబాద్‌ 
సాహిత్య వ్యాసంగంలో, ఈయన ఆస్థానము -_ ఆ పరిషత్తు నాకు 
చలువ పందిలి, నా సాహిత్య జీవితంలో ఇది సువర్గ ఘట్టము. 


“తెలంగాణా” కీ రి నిజాముల కాలంలో కొంత మరుగైనా, 
తీర (పాంతానికి ఎందునూ తీసిపోదు - పెరుబడ్డ గడ్డః కాకతీయుల 
పాలన |పజా |శేయోరాజ్యమైనది. కాకలు తీరిన కవులు - పోతన, 
సోమన, బుద్దార పు మల్లారెడ్డి, వేములవాడ ఖీమన, సంస్కృత 
వాఖ్యాతృ చకవర్రి మల్లినాథ, కన్నడ కవ్మితయం - పంప, రన్న 
(వైశ్య) తెలంగాణావారు, పొన్నడు వేంగి ఆంధుడు. 


ఆధునిక యుగంలో (పతి రంగములో 'నాయకమణులకు 
కొదువలేదు. ఈ నేపథ్యం రామానుజరావుగారికి ఆనుగా నిలిచి 
ఉన్నది. 


ఇక (ప్రస్తుతం శ్రీరంగ స్వామిగారి లఘు లేఖనం :- 

ఈ రచన చిన్నదైనా, దేవులపల్లి వారి జీవిత వివిధ విషయా 
లను రచనా నై పుణ్యం మెర సేటట్టు (వాసినారు. విషయాలు కిక్కిరిసి 
ఉన్నవి. ఇక ఆ బిగువులో కొత్తగా సూదిమొనగూడ దూరదు. 
రావుగారి నేర్పును వన్నెకు దెచ్చిన ఓర్పును కండ్లకు గట్టినట్టు విప్పి 
చెప్పినారు. ఆయన (పాగల్భ్బ్యుము కొంత సమ్మ గంగానే వర్గింపబడి 
యున్నది. ఇందలి.విషయ గురుత్వమును పెంచను భాష దీపిస్తూ, 
రచయిత సౌజన్యాన్ని చాటుతున్నది. ఈ [వాత రావుగారిని ఒక 
నిండు మనిషిగా తిర్చి దిద్ది నిలబెట్టుతున్న ది, 





త్‌ 


(పతీ రంగంలో లెక్కకు ఎక్కిన వతి వ్య క్రికి పరిచయం 
రావుగారి స్నేహశీలానికి ఒక తేజో రేఖ: ఇది శ్రర ంగస్వామి కృషికి 
(పతిబింబిస్తున్నది. రామానుజరావుగారి గూర్చి పరిశోధించే వారికి 
ఇది అకరము, 


ఇర దెవులపల్రివారు. . అన్నిటా కోరదగినది దెవ కటాక్షం 
తప్ప ఆన్య మేమీలేదు. పు[త పుతీ సొభాగ్యంతో హాయిగా క్రీ ర్రితో 
మనుచున్నారు. 





శీ దేవులపల్లి రామానుజరావుగారు 
ప తికారచయిత 


గడయారం రామకృష్ణశర్య 


ఆత్మీయులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు చేసిన సర్వతో 
ముఖ సాహిత్య సేవలో ఒక భాగమైన ప్మతికారంగ కృషిని సంక్షి 
ప్రముగా పరిచయము చేయడమే ఈ రచనోద్దేశము. శ్రీ రావుగారు 
ప్మతికా రచనలో (పవెశించిన నాడు తెలంగాణా (పాంతంలో సాగు 
తున్న నిరంకుశ నిజాంపాలన, |పజలపై సాగుతున్న అత్యాచారాలు, 
తెలుగుభాషా దీనదశలను గూర్చి జ్ఞాపకం చేసుకోవడం చాలా 


అవసరం. 


తెలుగు భాషనూ, సాహిత్యాన్నీ అభిమానించి పోషించిన 
కుతుబ్దాహీ నవాబు పాలన అంతరించి 106 శతాబ్దిలో ఆసష్టాహీ నవా 
బుల పాలన పాదరాబాదు రాజ్యంలో (పారంభమెైంది. ఈ వంశీయు 
లలో ఏడవవాడైన చివరి నవాబు మీర్‌ ఉస్మానలీఖాన్‌ సింహాసన 
మెక్కిన నాటినుంచే (పాంతీయ భాషలను అణగ్యదొ క్కే (పయత్నం 
మొదలైంది. అప్పుడు హైదరాబాదు సంస్థానంలో కన్నడ |ప్రజలు 
స జిల్హాల్టొ; మరారీ |ప్రజలు ల జిల్లాల్లో, తెలుగు |పజలు 8 జిల్లాల్లో 
ఉండేవారు. ఆనాడు (పజలకు న్నీ సౌకర్యమూ లేనే చదువుకొనే 
అవకాశాలూ లేవు. తాలూకా కేం[దంలో ఒక మాధ్యమిక పాఠశాల 
(అప్పర్‌ వె9మరీ సూలు), జిల్లా కేం[దంలో ఒక ఉన్నత పాఠ 
శాల (హైస్కూలు), అక్క-డక్క-డ పెద్ద పల్లెల్లో పాథమిక పాఠశాల 


39 


లను మాతం (పభుత్వం నడుసుతూ ఉండేది. ఈ పాఠశాలల్లోగూడ 
చదువు ఉర్దూభాషలోనే సాగుతూ ఉండేది. ప్రజలందరూ గత్యం 
తరం లేక ఉర్దూనే చదువుకొనేవారు. ఉర్దూ చదివితేనే ఉద్యోగాలు. 
ఎంత చదివినా (పభుత్వ ఉద్యోగాలు 00% ముస్టిములకే లభించేవి. 
ఇది ఆనాటి (పభుత్వ విధానము. 

పరిస్థితులనుబట్టి (పజలుగూడ |పభుభ క్తి పరాయణులై తమ 
ఇండ్లలో భా ర్యా బిడ్డ లతోగూడ ఉరుదూలో మాట్లాడేవారు. తెలుగుభాష 
వాడుకలో ఉన్నా ఉరుదూ మాట్లాడడమే ఘనత అని భావించే 
మనస్తత్వం మనవాళ్ళది. వెషధారణగూడ పురుషులకు బిగుతు 
వైశామా, 'షేర్వాణి, తలవైన కుచ్చుటోపి, అచ్చంగా ముస్టింలవలె 
ఉండేవాళ్ళు, 


ఇంత దుస్థితిఉన్నా జిల్లాలలో అక్కడక్కడ సంస్కృతాంధ 
పండితులు కొందరైనా ఉండేవారు. గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, 
గోపాలపేట, కొల్తాపురం, సురపురం, దోమకొండ మొదలైన కొన్ని 
హిందూ రాజ సంస్థానాలు పండితులను పోషిస్తూ దూర |పదేశాల 
నుంచి వచ్చే కవి పండిత గాయక నటాది కళాకారులను సన్మానిస్తూ 
సాంస్కృతిక "సేన చేస్తుం డేవి. ఆ సంస్థానాలలో సన్మానం పొందవలె 
ననే పట్టుదలతో స్వయంకృషితో కొందరైనా విద్వాంసులై మహా 
కవులై ఉత్తమ |గంథాలు రచిస్తూ తెలుగుతల్లిని ఆరాధిస్తూ తెలుగు 
భాషాదీపం కొండెక్కకుండా కాపాడినారు. ఇది తెలంగాణ అదృష్టము. 


అప్పటికి ఇంకా హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీ 
పుట్టలేదు. మదరాసు యూనివర్సిటీకి అనుబంధముగా “నిజాం కాలేజి' 
అవతరించింది. అందులో ఇంగ్లీషుతోపాటు సంస్కృతం - (పాంతీయ 


భాషలు తెలుగు - కన్నడం, మరాటీ భాషలకు గూడ తగిన స్థానం 





40 


లభించింది. అందులో చేరి విద్యాభ్యాసం శ వన అయుకకుఅల్‌ మాతృ 
భాషాధభిమానము, తమ సాహిత్య ౦పై ఆదరణ పెరిగింది. ఆవిధంగా 
ఆనాటి నిజాం కళాశాలలో చదివి సు|పసిద్దులెన వారిలో (శ్రీ రామానుజ 
రావు గోరు కూడ ఒకరు, అప్పుడే వారికి తెలుగు సాహిత్యంలో 
గట్టి పునాదులు పడినాయి, 


తరువాత వారు నాగపూరులో యల్‌. యల్‌. వి. చదువుకున్న 
రోజులలో అక్కడి మహారాష్ట్రల మాతృ భాషాభిమానము వీరిని 
ఉ తేజ పరచినది. [పాచీన నవీన ఆం(ధ సాహిత్య (ప్రక్రియలను 
(శద్ధగా పఠించి చక్కని పరిజ్ఞానమును సంపాదించినారు. ఒక 
రచయిత స్థాయికి ఎదిగినారు. నిజాం కాలేజి విద్యార్థిగా ఉన్నపుడే 
ఏరికి “హైదరాబాదు నగరంలోని (పముఖ ఆంధ నాయకులతో 
సన్నిహిత పరిచయము కలిగింది. ఆ (సిద్ధ వ్యక్తులు ఆంధ పితా 
మహ మాడపాటి హనుమంతరావు గారు, సురవరం (పతాపరెడ్డిగారు, 
మందుముల నరసింగరావు గారు. ఈ ముగ్గురూ న్యాయవాదులు. 
ప|తికా సంపాదకులు. మాడపాటి వారు “ముషీరె దక్కన్‌” అనే 
ఉర్దూ దినపతికకు, సురవరం వారు “గోలకొండ ప| తిక” అనే 
తెలుగు అర్హవార ప్యతికకు, మందుముల వారు “రయ్యత్‌” అనే 
ఉరుదూ దినపతికకూ సంపాదకులుగా ఉండిరి. వారి |పోత్సాహము 
రామానుజరావు గారిని ప్మతికా రచయితను చేసింది. 1989 లో 
రావుగారు కొందరు ఆం(|ధ నాయకులను గూర్చి వాక్సి|తాలు 
(సెచెస్‌) రచించి గోలకొండ పత్రికలో |పకటించిరి. అపూర్వము 
లైన ఆ వ్యాసాలు అప్పటి పెద్దల ప్రశంసలకు పా|తమైనాయి. 


మందుముల నరసింగరావుగారి |పోద్బలంతో రామానుజరావు 
గారు “రయ్యత్‌ పతిక సంపాదకీయాలను చక్కని తెలుగులో అనువ 
దించి |పకటించినారు. మందుముల వారి సంపాదకీయాలు. ముట్నూరి 


41 


కృష్ణారావు గారి “కృష్ణా పష్మతికి సంపాదకియాలతో సమానంగా 
ఉండేవి. (పజలను ఉద్దీపింప జేసేవి 


(పసిద్ద ఆంగ్ల ప్యతికా సంపాదకులు (దక్కన్‌ (కానికల్‌) 
శ్రీ బుక్కపట్నం రామానుజాచారి గారు 1942 లో “తెలంగాణా” 
అనే పేరుతో ఒక తెలుగు దినప|తికను |పారంభించినారు. ఆయనే 
సంపాదకుడు. అప్పుడు రామానుజరావు గారు నాగపూరులో “లా” 
చదువుతున్నారు. ఆ షృతికలో వరుసగా తెలుగులోని నవ్య సాహిత్య 
మును గూర్చి రచయితలను గూర్చి చక్కని విమర్శ వ్యాసాలు 
(వాసి పకటించినారు. ఆ రచనలే తరువాత “నవ్యకవితా సీరాజనము” 
అనే పేరుతో [గంథ రూపము దాల్చినాయి. 


నిజాం (పభుత్వ దమననీతి (కమ్మకమంగా తీవ స్థాయికి 
చేరింది. నంస్థానంలో “అంజుమనె ఇత్తె హాదుల్‌ ముసల్మాన్‌” అనే 
మతోన్మాద సంస్థను “బహద్దూర్‌ యార్‌ జంగ్‌ ' స్థాపించినారు. అది 
ముస్రిం అధికారుల అండదండలతో త్వరలోనే రాజ్యమంతటా 
వ్యాపించింది. ఎందరో హిందువులు ముస్టిం లై నారు, మతంలో కల 
వని వాళ్ళను చిత్రహింసల పాలు జేసినారు.. (పభుత్వ' అసమర్థత 
నిర్హకాల వల్ల (ప్రజలు ఏ సౌకర్యాలకు నోచుకోక నానా అవస్థలు 
పడుతున్నారు. వాళ్ళకు (పాథమిక స్వత్వాలులేవు. పతి కల్లో వాస్త 
వాలు |[వాయడానికి వీలులేదు. సభలు సమావేశాలు (పభుత్వ అను 
మతి లేనిదే జరుపుకోరాదు. తెలుగు భాషకు ఏ విధమైన [పోత్సాహం 
లేదు. ఇంక సాహిత్యం సంగతి చెప్పనక్కర లేదు. 1926 
(పాంతంలో సురవరం (పతాపరెడ్డిగారి (పోద్చులంతో [పారంభించ 
బడిన “సుజాత” అనే మాసప, తిక ౨.౫. శర్మగారి సంపాదకత్వంలో 
3 సంవత్సరాలు సేవచేసి అంతరించింది. సాహిత్య వ్యాసంగానికి 


ఏ అవకాశాలూ లేవు, ఈ పరిస్థితులలో రామానుజరావుగారు. వరంగల్లు 


42 


నుంచి 1945 లో ధైర్యంగా “శోభ” మాసషతికను [పారంభించి 
నారు. అది సాహసకృత్యమని చెప్పవచ్చు. ఆ ప|తిక (పసిద్ధ రచ 
యితల ఆదరాభిమానాలు పొందింది. ఒక సంత్సర౦ నడిచి పరిస్థితులు 
బాగులేనందువల్ల ఆగిపోయింది. మరల 19408 లో సంస్థానం మీద 
“పోలీసుచర్య” జరిగి స్వతంతమైన తరువాత పునరుద్ధరించబడి 
రెండేండ్లు సేవచేసి అంతరించింది. అప్పుడే నేనుకూడ ఎన్నడో 
ఆగిపోయిన “సుజాత” పష్మ్యతికను పునరుద్ధరించి లీ సంవత్సరాలు 
నడిపి మానుకున్నాను. ఆనాటి పరిస్థితులట్టాంటివి. 


అర్దవారషతికగా ఉండిన “గోలకొండప తిక” 1946 లో వన 
పరిరాజా రామేశ్యర రావుగారి (పోత్సాహముతో దినప్మతికగా మారి 
నది. |పధాన సంపాదుకులు సురవరం (పతాపరెడ్డిగారే. సహాయ 
సంపాదకులుగా నూకల నరో త్రమరెడ్డిగారిని రాజాగారు చేర్చిరి. ఈ 
ఇద్దరూ రామానుజరావుగారికీ నిజాం కళాశాలలో సహవిద్యార్థులు. 


ప| తిక దినప తిక గా మారినప్పటి నుంచి దిన దినగండాలు 
గూడా |పారంభమైనాయి. ముసల్మీన్‌ సంస్థ అధ్యక్షుడు నవాబ్‌ 
బహద్దూర్‌ యార్‌జంగ్‌ చనిపోయి ఖాసిం రజ్వీ నాయకుడై నాడు, 
అతడు రజాకార్‌ అనే ' త్మీవవాదులతో రాజ్యంలో ఆత్యాచారాలు 
చేయించ మొదలు పెట్టినాడు. (పభుత్వము దాన్ని అణచ లేని స్థితి 
ఏర్పడింది. (పభుత్వ నిరంకుశ నీతి ఎక్కువై ౦ది. పత్రికల్లో (పక 
టించే వార్తలూ, సంపాదకీయాలు [పభుత్వం సెన్సారు చేసేది. హిందూ 
(ప్రజలమీద దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు నిత్య 
కృత్యాలై నాయి. 1947 లో భారతదేశం స్యతం|త మైంది. దాదాపు 
600 సంస్థానాలు భారత యూనియన్‌లో కలిసిపోయినాయి. కాని 
నిజాం నవాబు యూనియన్‌లో చేరక స్వాతం్యత్యం [పకటించినాడు. 
రాజ్యంలో సైట్‌ కాం్యగెస్‌ స్వాతం|త్య సమరాన్ని ఉధృతంచసింది, 


43 


రజాకార్దు విజృంభించి అరాజకాన్ని సృష్టించినారు. హిందూ పజలు 
హింసలు భరించలేక తమ సరిహద్దులలో ఉండే యూనియన్‌ భాగా 
లకు వలస వెళ్ళినారు. ఇంత జరుగుతున్నా పతికల్లో వాస్తవాలు 
(పకటించడానికి వీలులేదు. సురవరంవారు సంపాదకీయాలు మానుకొని 
ఖాళీ స్థలముతో ఒకటి రెండు |పాచీన శతక పద్యాలను వాసి (పక 
టించేవారు. సంపాదకీయాలు లేకున్నా ఆ పద్యాలు పరిస్థితిని తెలుపు 
తుండేవి. ఉదాహరణకు ఒక ప|తికలో సంపాదకీయానికి బదులు ఈ 
పద్యం వచ్చింది. “అధరము కదలియు కదలక, మధురములగు 
భాషలుడిగి మౌన్మవతుడౌ, అధికార రోగపూరిత బధిరాంధక శవము 
జూడ పాపము సుమతీ!” 


దీన్ని పభుత్వం సెన్సారు చేయనక్కరలేదు [పాచీన పద్యం. 


ఈః పరిస్థితుల్లో ఆరోగ్యం చెడి సురవరంవారు గోలకొండను 
వదలి స్వగ్రామం “చేరుకున్నారు. రాజాగారితో అభ్మిపాయ భేదాలుగూడా 
తోడై నాయి. వెళ్ళిపోతూ |ప్రతాపరెడ్డిగారు గట్టిగా కోరినందున రామా 
మూల గోలకొండ ప తికలో చేరవలసి వచ్చింది. సంపాద 

నరోత్త మరెడ్డిగారై నా సంపాదకీయాలు రావుగారే (వా సెవారు, 
వ వారు వతి దినం ఆంగ్ల ల్ల ఉర్దూ - తెలుగు భాషలలోని 
(పసిద్ధ దినప్మతికలను ఓపీకతో నతళతూ ఉండడం నాకు బాగా 
తెలుసు. వారి సంపాదకీయాలు గూడ చాల ముఖ్యమైనవిగా ఉండేవి. 
స్మతికను దినగండముగా నడపవలసి ఉండెది. ఆ భయంకర పరి 
స్థితుల్లో రజాకార్ల దుండగాలను, (పభుత్వ దమనసీతిని ఎదుర్కొంటూ, 
(పజోద్యమాలను సమర్థిస్తూ కత్తిమీది సాముగా ఆ దినాలలో ప్యతికను 
నడప గలగడం సాహసోపేతమైన చర్య. పజలను బలపరుస్తూ, రజా 
కార్లను ఖండిస్తూ ఉరుదూలో “షోయిబుల్లాఖాన్‌' అనే జాతీయవాది 
యువకుడు “ఇ[మోజ్‌” అనే ప్మతికను ధైర్యంగా నతసెచాడ్న్మః 
అతన్ని ర శాకార్టు ఘోరంగా హత్య చేసినారు. 





44 


1948 లో హైదరాబాదు సంస్థానం స్యతం|తమైంది. ఆ 
తర్వాత గూడ దాదాపు 15 సంవత్సరాలు గోలకొండ పష్మ్యతిక సి 
సంపాదకీయముతోనే నడిచి అంతరించింది. చివరి కాలంలో మజ్ఞి 
చెన్నారెడ్డి నాయకత్వంలో మరలా “తెలంగాణా ఉద్యమం” తలయె త్తి 
తీ వరూపం ధరించింది. గోలకొండ హుతికకు పథాన సంపాదకులూ, 
ఆంధ సారస్వత పరిషత్తుకు అధ్యక్షులు అయిన నూకల నరో త్రమ 
రెడ్డిగారు తెలంగాణా ఉద్య మంలో గక కాన్న సమర్థించినారు. ఆం|ధ 
సారస్వత పరిషత్తు ఆం|ధదేశ మంతటా విస్తరించిన సంస్థ. అన్ని 
జిల్లాలలో దానికి శాఖలు, పరీక్షా. కేం్యదాలు ఉన్నాయి. అట్టాంటి 
మహా సంస్థను కుద రాజకీయాలకు బలి ఈరాదని మేమంతా నిర్ణ 
యించి ఆ ఉద్యమాన్ని (పతిఘటించినాము. అప్పుడు రామానుజ 
రావుగారు విశాల దృక్పథంతో ఆలోచించి, రి సంవత్సరాల కాలము 
గోలకొండతో సంబంధాన్ని వదులుకున్నారు. మొగమాటం లేకుండా 
దృఢంగా నిలిచి తమ వ్య క్రిత్వాన్ని నిలబెట్టుకున్నారు, 


ప్మతికా నిర్వహణ దేశ సేవా కార్యంగా భావించబడి, దృఢ 
నిశ్చయంతో నిస్వార్ధంతో పవి|త కర్తవ్య రీజతో చమన పెద్దలు దాన్ని 
నిర్వహించినారు. అట్టి (పసిద్ధ సంపాదకుల కోవలో రామానుజరావు 


గారు చేరదగిన వారని నిస్సందేహంగా భప్పవచ్చును. వారిని అభి 
నందిస్తూ దీర్దాయువును (పసాదించునట్టు పరాత్పరుని |పార్థిస్తున్నాను. 


కాల్పనిక కవితాహర్మా్యానికి కట్టిన 
పచ్చతో రణణవంం 


డాక్టర్‌ నాయని కృష్టకుమారి 


శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు ఈ శతాబ్దపు అయిదవ 
దశకంలో వెలువరించిన ఖండ కావ్యాల సంపుటి పచ్చతోరణం, 
ఆయన చదువంతా ఉర్లూ మాధ్యమంలో జరిగింది. నై జాం సంస్థా 
నంలో తెలుగుకు ఏ స్థానం ఇవ్వబడిందో అందరికీ తెలిసిన విషయమే. 
రామానుజరావుగారి మి|తులంద రూ ఉర్దూ భాషా (పవీణులు. తెలుగు 
జోలికి ఎక్కువగా పోనివారు. ఆయన 1986లో బి.ఏ. డ్మిగీ చేత 
పుచ్చుకున్నా 1946 వరకూ ఓ వ్యాసంగమూ లేకుండా ఉండి 
పోయారు, అందువల్ల 40-42 మధ్య ఆయన మనస్సు తెలుగు 
రచనావ్యాసంగం వైపు మొగ్గసాగింది. ఆ సమయంలో ఆంధ దేశాన్ని 
ఉ|రూతలూగిస్తున్న కాల్పనిక కవిత్వ ధోరణులు ఆయన్ని |పభా 
వితం చేయసాగాయి. ఆ రోజుల్లో ముద్దుకృష్ణ సంకలనం చేసిన 
వైతాళికులు, విశ్వనాథ కిన్నెరసాని పాటలు, నాయని [పణయ 
యాత, కృష్ణశాస్త్రి (ప్రవాసం, ఊర్వశి ఆయన్ని బాగా స్పందింప 
జేస్తుం డేవట. అప్పట్లో ముమ్మరంగా తెలుగు పాఠక లోకాన్ని ఆకర్షిం 
చిన ఆంధ వచారిణి గంథమాల నవలలు కూడా రామానుజరావు 
గారిని బాగా ఆకట్టుకుంటుండేవట. నై జామ్‌ పాలనలోనూ, ఉర్దూ 
భాష దిగ్బంధంలోనూ చిక్కుకుపోయిన అప్పటి యువతరం, 
స్వేచ్చకై. పడ్డ తపనకూ,, ఆం(ధాభిమానానికీ, ఈయన గొప్ప ఉదా 
హరణ. అయితే అప్పట్లో యీోయనకు చదివి ఆసందించడమే కాని 


7 by ఇట ల! క 
కవిని కావాలనే త్మ్యవమైన అభినిపళం ఉండేది కాదు, 





46 


ఆ రోజుల్లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు ఆచార్య 
పీళంమీద శ రాయ|పోలు సుబ్బారావుగా రుండేవారు. రామానుజ 
రావుగారిని ఆయనే కవిత్వం (వాయమని (పోత్సహిస్తూ ఉండేవారట. 
కాని రామానుజరావుగారికి గురుతుల్యు లూ వెద్దలూ అయిన సురవరం 
(పతాపరెడ్డిగారు మాత్రం “నుప్వేదై నా (వాయిగాని తెలుగు కవిత్వ 
రచన అనే పిచ్చిలో మాతం పడి పాడై పోకు" అని హెచ్చరిస్తూ 
ఉండేవారట. తొలుత తొలుత ఈయనమీద రాయ్మపోలువారి |ప్రభా 
కు సోకిందనవచ్చు. అందువల్లే ఏ యితర వ్యాసంగమూ లేని 40-42 
మధ్యకాలంలోనే “పచ్చతోరణం రూపు చెందింది. అయితే అది 
1952 లో గానీ అచ్చుముఖం చూడలేదు. 


1942 తర్వాత రామానుజరావుగారు నాగపూర్‌ లా కళా 
శాలలో చేరి &ఉఉ నాటికి డిగీ సంపాదించుకున్నారు. “సనది” కూడా 
తెచ్చునున్నారు. కాని ఏ ఒక్క_నాడూ కోర్టులో వాదించని న్యాయవాది 
యీయన. అందుకో కారణం ఉంది. ఆ సంవత్సర మె, లాయర్రైవరూ 
వరంగల్‌లో పాొక్తీసు చెయ్య రాదంటూ “లాయర్ల బాయుకాట్‌ జరి 
గింది. అప్పుడే బహిరంగంగా రజాకర్ల ఉద్యమం మొదలైంది. 
(పతాపరెడ్డిగారు గోల్కొండ పృతికను దినప్మతికగా మార్చారు. 
ఆయనకూ నరో త్తమరెడ్డిగారి 1 అంత శె త్యాలుండేవి. కాని రామా 
నుజరావుగారు మాతం ఇద్దరికీ కావలసిన మనిషి. వాళ్ళ పోద్చులం 
వల్లనే, ఆడి. వరొతమో, (పత్యక్షమో, ఆయన అటు న్యాయవాద 
వృత్తిన ఇటు కవిత్వాన్ని అవతలకు నెర్దెసి పూర్తిగా షృతికా 
వ్యాసంగంలో కూరుకు పోవలసి వచ్చిందట. ఆ సమయంలోనే 
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కిం|దంగా మార్చి దాన్ని హిందీ 
విశ్వవిద్యాలయం చేయాలనే |పతిపాదన జరిగింది. దానికి చాలామంది 
తెలుగు నాయకులతోపాటు |ప్రతాపరెడ్డిగారు కూడా వ్యతిరేకించారు. 
అపుడు అసెంబీ మెంబరుగా ఉన్న | పతాపరెడిగారు తన స్తానాన్ని 


47 


వదులు" కుంటానని కూడా బెదిరించారు. గురువు ననుసరించి శిష్యుడు 
కూడా ఈ |పతిఘటనోద్యమంలోకి దూకవలసి వచ్చింది. రామానుజ 
రావు, లక్మణరావుబానూ, _పతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి 
(పభృతుల |పతిఘటనవల్ల ఉస్మానియా యీ నాటికీ ఉన్నదున్నట్లు 
గానే మిగిరిపోయింది. 


ఎప్పటికప్పుడు ఈర క మైన పరిస్షితుల ఉధృతి వల్ల రామానుజ 
రావుగారికి కవిత్వం వై పుకు పోవడానికి తీరిక చిక్కలెదు. అదీగాక 
మనిషి 


లే 


హజంగానే కవి సమ్మెళనాల్లో పాల్గొనడానికీ, శాలువలు 
కప్పించుకోవడానికీ విముఖత చూపించే కుతూహల రహితుడు, 
అటువంటి ‘Mood’ నాకెప్పుడూ వచ్చేది కాదంటా రాయన,. 


కాళోజీ రామప్ప ఆయనకు అయిదో క్రానునుండీ సహాధ్యా 
యులు అప్పుడు తెలుగు భాషకు ఆదరాభిమానాలు కేకసపో వడమె కాక, 
అది అడుగడుకూూ. నిరాదరణకూ, హేశనకూ గురి అవుతుండేది. 
“తెలంగీ బేడంగి” అని ఎగతాళిగా నవ్వుకుంటుండే వాళ్ళను ఎంతో 
మందిని వీశ్ళిరుగుదురు. బేడంగీ అంటే అర్థం తీరుతెన్నులు లేనిదని, 


తెలుగుకుండె ఈ అవస్థను చూచి తెలుగు భాష ఉనికిని నై జా 
ములో స్థిరం చెయ్యడానికి హైదరాబాదులో ఆంధ సారస్వత పరి 
షత్తు ఉదయించింది. ఆది ఆ రోజుల్లో ఎంతోమందికి తెలుగు నేర్సిం 
చింది. తెలుగు పరీక్షలు నిర్వహించింది. ఉద్యోగావకాశాలు కల్పిం 
చింది. ఆనాడు తెలుగుదేశానికి గల అన్ని సమస్యల మధ్యా మెల్లిగా 
ఊపిరి పోసుకుంటూ వాటితో పాటే ఎదిగింది.. ఆ ఎదుగుదలను 
సూచించే పచ్చతోరణం (శ్రీ రామానుజరావుగారు. ఆయనా, ఆ పరి 
షతూ వేరు చేసి చూపించడానికి వీలులేని రెండు అ స్తిత్వాలు. 





48 


రామానుజరావుగారు కలం పట్టి కవిగా నులిచిన జక జక 
ఖండకావ్యం పచ్చతోరణం. దీనికి కారణం శీ రాయ|పోలువారె నని 
వారు చెప్పారు. అందుకే ఆయన్ని గురించి కవితాత్మకంగా కూడా, 


లక్ష్య లక్షణ రూపకల్పనల యందు 
ఆం|ధ సారస్యతాన నవ్యంపు రుచుల 
(పబల జేసెడి తావక |పాభవమున 
కంకితంబయ్యె నా హృదయంబు సుకవి” 


అని నీరాజనం సమర్పించారు. కవితా విషయకమైన (పరణ 
రామానుజరావుగారికి రాయ పోలువారు కలిగించార నడంలో అబద్ధం 
లేకపోయినా, ఆనాడు ఆం(ధదెశ మంతటా నూచీ భేద్యంగా అల్లుకు 
పోయిన కాల్పనిక కవితా విన్యాసం కూడా ఈ |పేరణకు కారణం 
అనడం ఆసమంజసం కాదు. ఆ కాలానికి అనుగుణంగా రామానుజ 
రావుగారు ఒక కాల్పనిక కవిగా రూపుచెందారు. ఆయన కవిత్వం 
కాల్చనిక కవిత్వమే కాని భావ కవిత్వం కాదు. 


కాల్పనిక కవిత్వం ఒక ఉప్పెనలాగా ఆంధ్రదేశాన్ని ఎప్పుడు 
ఎలా ముంచెత్తిందో ఆ చార్మితక నేపథ్యాన్ని ఇక్కడ తడవడం 
నా ఉద్దేశ్యం కాదు. కాని, కలంపట్టి అక్షరాలతో హదయాన్ని మలిచిన 
(పతి కవికీ తన కవిత్వంలో కాల్పనిక లక్షణాలను పొందుపరచడం 
ఆ రోజుల్లో ఒక తప్పనిసరి పని. కవి తన అనుభూతిని తాను 
పకృతీకరించుకుంటూ, (పకృతిని తన కనువై న పద్దతిలో మానవీక 
రించుకుంటూ, [పకృతి మానవుల తాదాత్మ్యాన్ని కవనంగా (_పతిష్టం 
చడం, ిల్సీ కరించడం౦ ఈ కాల్పనిక కవిత్వానికి సంబంధించిన 


(పథాన లక్షణం. “పచ్చతోరణంి నిండా ఈ లక్షణం |పతిభాసిస్తుంది. 


4} 


ఇక్కడ మల్రికా కన్యక మలయానిలుని జూచి మురిపెంపు, 
సిగ్గున మోము వాల్చుకుంటుంది. కొదమ కోయిల వాసంతికాలక్ష్మి 
వదనాన్ని చూచి భావపదం పాడుతుంది. నిగనిగలాడుతూ చిగురించే 
చెట్టను చూచి తీగెలు బిగియార కౌగిలించుకుంటాయి, కొత్త సంవ 
త్సరం జగత్తనే కొమ్మను ఎక్కి. ఉషఃకాలంలో అందరినీ మేలు 
కొలుపుతుంది. పంట కాపులు వరుణదేవుణ్ణి (పసన్నుడివి కమ్మంటూ, 
ఉరిమితే పొన్నపూల పూజ, మెరిస్తే అరటాకు దొన్నెలో అలరు తేనె, 
చెరువులు నిండితే దోరపండిన దోసపండ్లు, పైరులు పండితే పండు 
టాకులలో పచ్చివన్న ఉపాయనంగా సమర్పించుకుంటారు. 


వ శతాబ్దిలో ఆంగ కవితా రంగంలో ఆవిర్భవించినక వితా 
వై విధ్యాలలో గొరెల కాపరుల పరంగా చెప్పబడిన కవిత్వం ఒకటి. 
దీన్ని అక్కడ Pastoral Poetry అని పిలిచారు. డా. నారాయణ 
రెడ్డి ఈ పద్యాలను గోపగీతాలనీ, ఆండ శేషగిరిరావు ఇటువంటి 
కావ్యాలను గోప కావ్యాలనీ పేర్కొన్నారు. దీని ఛాయలో తెలుగులో 
వెలసిన కావ్యాలన్నీ పూర్తిగా గోప కావ్యాలనడానికి వీలుకానివి. దీన్ని 
పల్టీయ కవిత్వమనీ (గామీణ కవిత్వమనీ అనవచ్చు. అయితే దిన్ని 
జానపద కవిత్వమని |భమపడరాదు. ఇది "కేవలం తెలుగులో, నాగ 
రకులై న కవులచేత పల్లె (పకృతిం, వాతావరణాన్నీ దృష్టిలో ఉంచు 
కుని |వాయబడిన కవిత్వం. పట్టణాల కెగబాకుతున్న జనాన్ని 
తిరిగీ పల్లెలకు పంపించడానికి గాంధీగారు ‘GO back to villages” 
అనే పిలుపు నిచ్చారు. పారి|శ్రామికీకరణాన్ని మెచ్చని ఆయన పల్లె 
పట్టుల పాధాన్యాన్నీ, వ్యవసాయ (పాముఖ్యాన్ని జనులు గుర్తించే 
టట్టు చేయాలన్నారు. భారతీయ నేవ థ్యంలో ఈ (పబోధం కవుల 
చేత జానపద (పకృతి ౩ ర్త నాళ త్మఠ కావ్యాలను వాయించింది. తెలు 
గులో ఈ కవిత్వం పు ట్టడాసికి (పముఖ కారణం ఇది. ఆనుషంగిక 

ASP.4 








50 


కారణాలు మరెన్నయినా ఉండ పచ్చు. దువ్వూరి వారి కృష వలుడు, 
వనకుమారి అటువంటివి. కాల్పనిక కవితా విధానంలో ఈ రకమైన 
కవిత్వ ధోరణికి (ప్రధాన స్థానమే ఉంది. 


పచ్చతోరణంలో పసులమందను కాచే పిల్లవాళ్ళు, చింత 
కాయల కోసం చెట్రై క్యా చిన్నవాళ్ళు, కో డెలతో ఆవులతో చెరువుల్లో 
కేరింతలు కొచ్పి 'ఆలకాపరులు, కంది చేలో నిలుచున్న యువకుల 


నష కొనల్లోని కో డెతనానికి మోహపడే పడుచులు, సిగలోని సగం 
నలిగిన పూల శోభతో, రజత కంకణ కింకిణీరవంతో చల్లచే సే గొల్ల 
భామలు కొలువులు తీరి ఉంటారు. అంతేకాక తరిగిపో వునా వ్‌మొ 
ఈ ధాన్యమనుచు చేనుకు ఒక చిన్నది కావలికాస్తూ, చురుకు చూవు 
లతో చూస్తుంటుంది. మరోపక్క- పాలు గారెడి లేజొన్న పంటగాంచి 
(భ్రమసి చవిచూడడానికై పక్షిగణం మూగుతుంటుంది. కవి తన 
చుట్టూ ఉన్న (గామీణ (పకృతిలో కరిగిపోతూ “పుణ్య పాపమ్ము 
లెరుగని పులుగు కన్నె నోటి ముందటి ధాన్యమ్ము నుస్ఫురనగ 
సీరీతి నెత్తగొట్ట చేతులెట్టాడెః? అని ఆ కాపు పిల్లను జంకిస్తాడు. 
కేవలం పల్లెసీమల్లోని సౌందర్య కాంతులేకాక వాటినానుకుని ఉన్న 
చీకటి ఛాయల్ని సె “సెతం కవి. మర్చిపోకుండా తన కవిత్వంలో. పదిలం 
చేశాడు. ఆరిపోయిన చెరువు, పండువారి యెండబారుతున్న పొలాలు, 
వాటిని చూస్తూ ఈడిగిలబడి నడిచే కావు, తాగడానికి నీళ్ళు దొరకక 
చెరువులో నిలిచి బేలగా కస్నీరు కార్చే లేగదూడ, ఈ కవికి వర్ణ్య 
వస్తువులయినాయి. ఒకటి రెండు పిట్టలు కంకులమీద వాలినా ఆకలిని 
తీర్చుకోడానికి వాటికి ఒక గింజై నా దొరకదు. అసలు దారి ద్యమం టె 
యిదే. పునాసవంట పురుగుదిని పాడైపోయింది. నారుపోసిన దెవుడు 
నీరు పోయలేదు. ఆయనకూడా పేదలను ఈసడించాడు. సాధార 
ఇంగా పర్టెసీమల్లో కనిపించే వీదకాపుల ఘోష, ఎత్తుబడిన వారి 


సంసారాలు ఈ కవి దృష్టిని తప్పించుకో  వేక్రపోయాయి. 


51 


[గామాలలో విషాద భరిత దార్శ్మిద్య జీవితా లెన్నో ఉన్నా, 
వాటికి సంబంధించిన ముగ్గ సౌందర్యం కవిని పరవశుణ్ణి చేయడం 
ఈ కావ్యంలో నో కనిపిస్తుంటుంది. తెలుగువారిండ్డ తిరిగే 
కీగబోడుల సౌరు, పసుపు కుంకుమల నడుమ తీరిన గొబ్బిళ్ళు, 
మెత్తగా పరచుకున్న రంగవల్లికలు, జవరాం|డ జడల నుండి జారిన 
పూలరేకులు - ఇవన్నీ సౌందర్య మహితాలే. ఒకచోట గంప నె తిన 
బెట్టి సొంపుగా చూచే వన్నెలాడి, మరొకచోట బంతిపూల దండలు 
గుచ్చే సుందరాంగి, సంపెంగ తోటలలో చెమ్మచెక్కలాడే చెలుల 
గుంపు, ఎరగా పండిన మిరప తోటలు, పరిమళించే పొగడ చెట్టు, 
ఇంటి వెనక మల్లెతోట, వీరపాదులకు దూరంగా కొమ్మచిక్కు_డు 
పందిలి, వంగతోటల వెలుపట కట్టలమీద దోసపండ్లు కోసుకుని వని 
తలు, వాళ్ళు పాడే ఏలపాటలు - ఇవన్నీ సౌందర్య నిధానాలే! అణు 
వణువునా సింగారించుకున్న పల్లె అందాన్ని ఈయన తన పద్యాలలో 
బంధించగలిగారు. 


ఆ కాలప్పు కవిత్వంలో త్రీ స పురుషాశిత మె, శారీరక స్పర్శకు 
(పాధాన్య మివ్యని లలిత శృంగార వర్ణన కూడా అవశ్యమూ ఉండ 
వలసిన లక్షణమే. 


కవికి తన భావనలో ఎక్కడో దాగున్నదానినో, తన కల్పనా 

య |పపంచంలో రూపు చెందిన దానినో ఒక స్రీని ధ్యేయంగా 
య. ఆనాటి కవిత్వంలో సర్వ సాధారణం, ఈ కాల్పనిక 
ధోరణి అప్పుడు ఎంతో కవిత్వాన్ని కుమ్మరించింది. ఇందులో స్రీ 
పట్ట పురుష హృదయానికి గల ఆరాధన విశ్వరూపావిష్కారం 
చేస్తుంది. ఇక్కడ పురుషు డెప్పుడూ నిశ్శబ్ద | పెమికుడూ స్రీ 
సౌందర్యారాధకుడూ మా|తమే. ఆమెను ఆరాధించగలడే కాని, 
కావాలని సౌంతం చేసుకుని విజయగర్వాన్ని చాటుకోడు. తన కాల్చ 





52 


నిక |పవంచాసికి తానే రాజు, తన | పేయసి మహారాబ్ది. అ రసమయ 
పపంచంలో తామిద్దరేగాని అక్కడ మరెవ్వరికే చోటులేదు. ఆవిడకూ 
తనకూ జన్మ జన్మల బంధం ఉంటుంది. ఆవిడ చిన్ని బంగరు 
చేతులతో పొద్దు పొడుపున పూల చెట్టకు సర్వోసి (శమించే బాల, 
ఆవిడ చిత్తం ఎప్పుడూ చెట్ల మీదనే! పూలు రాలక, ఆకులు వాడక, 
చెట్టు నిత్య హరితంగా ఉండే వరాన్ని కోరడానికి ఆవిడ శ్యామలా 
మందిరానికి పోతుంటుంది. కవి ఆమెను చూచి, తలిరు పిల్లల్ని చూస్తే 
తల్లికి బిడ్డల్ని చూచినట్టుగా నీకు పాణం లేచి వస్తుందని మెచ్చు 
కుంటాడు, 


ఆ మాటల కాపిల్ల నవితే, ఆ కిలకిలలను దానిమ్మ గింజ 
అనుకుని, ఏరుకుని తినాలన్న |భాంతితో పచ్చని చిలక వచ్చి వాలు 
తుంది. ఆవిడ ముఖం ఎత్తితే పట్టపగలు వెన్నెల కాస్తుంది. వెన్నెల కాసే 
మండు వేసవి నాటి నూర్యుడు కోపిసాడన్న భయంతో ఆవిడ ముఖం 
దించుకుని నేలచూపులు చూస్తుంటుంది. ఆమె క్ష తెచ్చుకున్న పూలు 
ఆతని కక్క._ర లేదు. ఆమె ముఖంమీద నవ్వు తీవెలు విరబూచే 
పువ్వులు కావాలి. ఆవిడ భగవదర్శ్చన కోసం భక్తితో పారిజాత 
పుష్పాలను కొనిపోవడ మెందుకు? అవి ఆవిడ శిరస్సుననే పరిమ 
శిస్తాయి. ఈ జగతిలో వాటి జన్మమే అందుకోసం. 


అటువంటి (పెయసిని కల్పనా పపంచంలో రూపు కట్టిం 
చడమే కాక, ఆవిడను ఉద్దెశించి “దేవి భవదీయ పదపద్మ సేవ తప్ప 
ఇతర మేమియు నిక నాకు నింపుగావు” అనుకుంటాడు. ఆవిడ 
సెలవి వార నప్వితే నోట రాలెడి ముత్యాలు మూటకట్టి తన పద్య 
పేటికలో పదిలం చెస్తానంటాడు, అన్నిటికంటే (పచురంగా కనిపించే 
విశేషం అందరు కాల్బ్చనిక కవులలో కనిపించినస్రై పచ్చతోరణం 


లోనూ ఉంది. అది యీ పపంచానికి దూరంగా పారిపో వాలను 


53 


కోవడం. దీన్నే కాల్పనిక రవితా విమర్శకులు గుర్తించి, ఇటువంటి 
కవిత్వాన్ని పలాయన వాద కవిత్వమని "పేర్కాన్నారు కవి, 
“ఈ జగతిని ఖీషణంగా జ్వలించే ద్వేషవహ్ని దహిస్తోంది. దీనిని 
నను సహిలచలేను అంటున్నాడు. అందువలన “కవితను వణ వె 
మీటుకుంటూ నేను అడవులలోకి వెళ్ళిపోతాను. అక్కడ సీతో 
కాపురాన్ని కాంక్షి సాను” అని తన ఆత్మ వెదనను తన ఆరాధ్య 
స్రీమూ రికి విన్న వించుకుంటున్నాడు. జనం మధ్య నుండి పారిపోయి 
నేను ఆకాశంలోనో అడవిలోనో ఉండిపోతా ననడమే ఈ రకమైన 
విమర్శకు తావు నిచ్చింది. దీనినిబట్టి రామానుజరావుగారి కవిత్వం 
రాయపోలు మార్గంలో కాక కృష్ణశా స్రీ మార్గంలో నడిచిందని 
చెప్పుకోవచ్చు. ఇదొక ఆ స్తికమార్గం. ఇందులో (పకృతీ, పడతీ కవికి 
పవి|తంగా, భగవత్స్యరూపాలుగా కనిపించడం విశేషం. 


కాల్పనిక కవిత్వానికి మరో లక్షణం కూడా ఉంది. అప్పుడు 
కనిపించిన రాజకీయ సంక్షోభం వలన, మాతృదేశం పరాయి పాలనలో 
ఉండడం వలన, ఆ పాలనపట్ట వై ముఖ్యం అందరికీ ఉండేది, కవు 
లలో ఆ వైముఖ్యం (పత్యక్షంగా |ప్రకటితం కాకపోయినా, అది 
జాతీయ తాభిమానంగా, గత వైభవ స్మరణగా రూపుతాల్చింది. పచ్చ 
తోరణంలో ఆ లక్షణం కూడా కనిపిస్తుంది. భర దేశహిత కార్యా 
చరణలో వ్యగుడు కాగా “నన్ను నర్దాంగిగా నాత డెన్నుకొనుట 
నెను సహధర్మ మిప్పుడు పూనవలయు" అని భార్య నిర్ణయించు 
కుంటుంది. దేశంకోసం కవితా నివేదనం చేయాలన్న కోరిక ఈయన 
చేత ఓరుగల్లు, మహాత్ముడు, కస్తూరీదేవి వంటి ఖండికల్ని (వ్రాయిం 
చింది. “తుచ్చ సుఖములకై తల్లి "స్వెచ్చ వి కయింప సంసిద్దుల 
కొందరేమొ కొన్ని కూతలను కూసినంతనే కోలుపోరు |పజలు కల 
నైన స్వాతంత్య భవ్యదీక” అని [పషృశయంతో ఆత్మ సైర్యాన్ని 











54 


_పకటించగలి గట్టు చేసింది. దీసి వెనుక భారతదేశ దాస్య స్థితి 
మ్మాతమెకాక నై జాము ఇనుప పిడికిలి పట్టు విలవిలలనుకూడా మనం 
గహించవచ్చు. 


పచ్చతోరణం ఆ కాలపు కవితా విన్యాసానికి పట్టిన మురుగు 
టద్దపు పూను ఒక కవివెన సమకాలిక కవితా ధోరణు లెటువంటి 
(పభావాన్ని చూపుతాయో ఈ కావ్యాన్ని ఆధారంగా కొన్ని విశ్లేషించ 
_ వచ్చు. రామానుజరావు గారు మంచి కాల్పనిక కవిగా రాటు తేలడానికి 
కావలసిన |పాథమిక సామ్మగి నీకావ్యం పొందుపర చుకున్నది. 


ఆయన తన జీవన వ్యాసంగాన్ని కవితా సృష్టినుండి ప|తికా 
రచన వేపు, తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జ్దవన సోతన పతక 
మళ్శించుకో కపోయి ఉంచే, అనాటి పూపదశలోని యీ కవి, ఏనాడో 
సర్వో త్రమ కవితా ఫలమె పరిణమించి ఉండేవాడు. కాల్పనిక కవితా 
పరిగణంలో ఈయనకొక సిర స్థానం లభించి ఉండేది. అయినా 
అందువల్ల ఈయన పోగొట్టుకున్న దేమీ వెద్దగా లేదు. 


కొసరు మాటగా, ఈయన పచ్చతోరణం ఆనాటి కాల్పనిక 
కవితా స్వరూపానికొక సోదాహరణ వివరణాత్మక విశ్హెషణ. 





సకలకశా చెత్త సకలజనపియుడు 


అ పేర్వారం జగన్నాథం 


డాక్టర్‌ దేవులపల్టి రామానుజరావుగారితో నాకున్న పరిచయం 
ఈనాటిది కాదు. సుమారు లిక్‌ సంవత్సరాల వయస్సు దానికున్నది. 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను 1956-60 (పాంతాన బి.ఏ; 
పరమః చదువుతున్నపుడు అప్పుడపుడు ఆం[ధసారస్వత పరిషత్తుకు - 
వెళ్ళుతుం డేవాళ్ణి, అక్కడ జరిగే సభలకు హాజర య్యువాజి. వారి 
నేతృత్వంలో నిర్వహింపబడే కార్య కమాల్ని కళ్ళారా చూసి 
హర్షిస్తూ ఉండేవాణ్ణి. అప్పటి నుంచీ రామానుజరావు గారి కంచు 
కంఠంతో నాకు బాగా అనుబంధ మేర్చడింది. పరిషత్తు గేటులో 
మనం కాలు మోపుతామో లేదో కిటికీలోంచి వారు మన రాకను 
గుర్తించి సహజ గంభీర స్వరంతో మనల్ని సమాహ్వానిస్తారు. 
కూర్చుండ కుర్చీ చూపించి సమాదరిసారు. అక్కడినుంచి సాహిత్య 
రంగంలోకి మన సంభాషణ మారుతుంది. అక్కడ ఒక ఘంట సేపు 
కూర్చుంటే చాలు - వేయి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత మన 
కనులముందు కదలాడినట్టుంటుంది. వచ్చిపోయే కవిపండితుల సంభా 
షణ వింటే చాలు - కావ్య జగత్తులో విహరించినట్టవుతుంది. మహా 
కావ్యాల పఠనం వల్ల కలిగే రసానందం అనుభూతిలోకి వస్తుంది. 
అక్క-డ అడుగు పెట్టని కవి పండితులు కానీ, సాహితీ డిండుములు 
కానీ అఖిలాం|ధదేశంలో లేరంటే అతిశయో క్రి కాదు. అభిమానం 
కొద్దిగాని, మొహమాటం కొద్దిగానీ అంటున్న మాటలు కావివి, అక్ష 
రాలా ఇది నిజం. ఆం|ధసారన్యత పరిషత్తు ఒక సాహిత్య కంత 


ద్యానం. తెలుగు సరస్వతికి తొడిగిన ' కంఠాభరణం. అది తెలుగు 








ల్‌ 


వాకిట కటిన కవితా తోరణం. దీన్ని అట్లా తీర్చిన మహాశిల్చి 
షం 


ర 
దేవులపల్లి రామానుజరావు, 


డాక్టర్‌ రామానుజరావుగారి 'జన్మస్టలం కాకతీయుల రాజధాని 
నగరం వరంగల్లు అయినా “హెదరాబాదులోనే స్థిర పడినారు. వారి 
సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికి అదే కం|ద స్థాన 
మెంది. రాజధాని నుండి సాగే అన్ని ఉద్యమాలకు వారు అ|గేసరు 
లుగా నిలుస్తుంటారు. కొన్నింటికి పేరణ కలిగిస్తుంటారు. మరి 
కొన్నింటికి ప్రోత్సాహ మిస్తుంటారు. వారితో సంబంధం పెట్టుకోని 
విశ్వవిద్యాలయ మంటూ ఆంధ దేశంలో లేదు. ఉస్మానియా విశ్వ 
విద్యాలయంలో వారు చిరకాలం సిండికెటు సభ్యులుగా ఉండి, దాని 
అభ్యున్నతికి పాటుపడినారు. నిజాం కాలంలో ఉర్దూ భాషామయమై 
పోయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫో లీసు చర్య పిదప 
తెలుగుకు సరియైన స్థానం కలిపించడంలో రామానుజరావు గారు 
వేసిన కృషి అసామాన్య మైంది. అంతేకాక, ఉస్మానియా విశ్వవిద్యా 
లయాన్ని కేంద పభుత్వం స్వాదీనం చేసుకునే (పతిపాదనను కూడ 
రావుగారు మరికొందరు |పముఖుల్ని కూడదిసి వ్యతిరెకించినారు. 
తత్సలితంగా అది రాష్ట్రానికి దక్కింది. వరంగల్లులో కాకతీయ 
విశ్వవిద్యాలయం నెలకొనడానికి కూడ తమ పలుకుబడిని వారెంతో 
వినియోగించినారు. వరంగల్లులోని అతి పాచీన |గంథాలయ మైన 
శీ శబ్దానుశాసన ఆంధ భాషా నిలయానికి చిరకాలంగా కార్యదర్శిగా 
ఉండి, దాని రజతోత్సవాల్ని కూడ ఘనంగా జరిపించినారు. శోభ, 
సుజాత వంటి పతికల్ని నడిపించినారు. గోలకొండ ప|తికకు 
కొండంత అండగా ఉన్నారు. ఆంధ సారస్వత పరిషత్తు పారంభ 
దశ నుండీ నేటి దాకా దానికి నేతృత్వం వహిస్తూ, దాన్ని |పగతి 
సథంలో నడిపిస్తున్నారు. యువభారతి వారి ఇంటి ఆడుబిడ్డ, సుళ 


ర్‌ 


భారతి కన్నతల్లి, ఆం|ధ|పదేశ్‌ సాహిత్య అకాడెమీ రావుగారి చేతుల్లో 

పుటి పెరిగి వరిలింది. ఐత [పభుత్వాధినేతల దుర్వ్యూహం కారణం 
A) అలా 

గానే అది దుర్మరణం పాలైంది. 


డాక్టర్‌ రామానుజరావుగారు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో 
అడుగిడని పాంగణమంటూ లేదు. పవేశించని సాహిత్య (ప్మకియ 
అంటూ కనిపించదు. |పాచీన ఆధునిక సాహిత్య |ప్రక్రియల్ని 
క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధికారికమైన రచనలెన్నో సనా. సట్‌ 
రాసినా, ఏమి మాట్లాడినా రసజ్ఞతను (పదర్శిస్తుంటారు. రామణియ 
కతను భజిస్తుంటారు. హృద్యంగా సరళ సుందరంగా చెప్పడం వారి 
కలానికున్న |ప్రల్యేకత, వారి గళానికున్న నైపుణ్యం. వారు 
సాహితీవే త్ర మా|తమే కాదు, సాహిత్య ఉద్య మక ర్త, సాహిత్య 
పోషకుడున్నూ. ఎందరూ సాహితీపరుల్ని వారు ఉ త్రేజపరచినారు, 
యువతను |పభావితం చేసినారు! ఆంధ సారస్వత పరిషత్తును భిన్న 
భిన్న మనః పవృత్తులవారికీ, భిన్న భిన్న మతాలవారికీ, అభిమతాల 
వారికి, భిన్న అభిరుచుల వారికీ కూడ లిస్టలంగా తీర్చినారు. ఆక్కడ 
సాహిత్య మతం తప్ప మరే మతానికీ తావు లేదు. అక్కడ కవితా 
రసం తప్ప మరే రస|పవృ తికి ఆస్కారం లేదు. ఎంతటి కవి 
చక్రవర్తి అయినా పరిషత్తు నీడ పడగానే తలవంచి మన తలలూపింప 
చేయవలసిందే. ఎంతటి రాజ శేఖరుడై నా పరిషత్తు (పాంగణంలో 
అడుగు వెట్టగానే రసజ్ఞ శేఖరుడుగా మారవలసిందె. 


శ్రీ రామానుజరావుగారు అన్ని సాహిత్య పక్రియల్ని అధ్య 
యనం చేసినట్టుగానే జానపద సాహిత్యాన్ని కూడ సుమారు ర్‌ 
సంవత్సరాల కితమే సునిశితంగా అధ్యయనం చెసి విలువైన 
వ్యాసాల్ని |పకటించినారు. జానపద సాహిత్యంపై - అందునా పల్లె 
పొటలవై రసజ్ఞుల దృష్టినాకర్షించ విధంగా వ్యాసాలు రచించి పషతికా 


53 


ముఖంగా వెలువరించినారు. అప్పటికింకా మన పిశ్శవిద్యాలయాల లో 
జానపద సాహిత్యం గూర్చిన పరిశోధన (పారంభమే కాలేదు. దాని 
గూర్చిన ఆలోచనే లేదని చెప్పాలి. అప్పట్లోనే రావుగారు పల్రెిపాటల 
లోని సహజ సౌందర్యాన్ని సశాగ్రీయంగా విశ్లేషించి ప్రవచించిన 
మాటలు నేటికి పరిశోధక విద్యార్థులకు మార్గదర్శక సూ తాలుగా 
వున్నాయి. అంటే వారి జిజ్ఞాస ఎంతటిదో మనమూహించుకో వచ్చు. 
ఒకచోట వారు జానపద గేయాన్ని ఈ విధంగా నిర్వచించినారు- 
“వాత పూత అెరుగని సామాన న్య జనులు రసో దిక్తులై. ఆలపించు 
మధుర భావ గేయములు జానపద గీతములు. ఈ గేయములు 
సాధారణముగా ఖండకావ్యములవలె పరిమిత పరిమాణము కలవి. 
ఇందలి భాష వ్యాకరణబద్దమెనది కాదు. కృతిమరహితములై 
కలి సహజములగు నీ గేయములందు వేదాంత వాసనగాని, 
తాత్విక విభూతి అంతగా కానరాదు.” 


అంతేకాక రావుగారు ఈ పల్లె పాటలలోని కవితా సౌందర్య 
స్వభావాన్ని తమ అంతర్జర్శనా శక్తితో ఈ విధంగా విశ్లేషించినారు- 
“ పబంధముల యందలి వర్ణనలు కృృతిమములై , నం మూగ 
కొంతవరకు అసభ్యములుగా కూడ నుండును. కాని ఈ పాటల 
యందలి నాజూకువర్ణనలు మనల నానంద డోలికలయందు ఉయ్యాల 
లూగించుచున్న వి.” (గోలకొండ షశ్రిక-1990). అట్టాగే స్రిల పాటల 
పుట్టుక కుగల కారణాల్నికూడ ఎంతో సహేతుకంగా, వాస్తవిక 
దృష్టితో- “వివిధ సాంఘిక సమస్యల కాలవాలమగు స్త్రీల పాటలు 
మన సాంసారిక సౌందర్య మునకు (పతిబింబములు. కళా స్వరూపము 
లగు కనుగందుల నిదురబుచ్చుటకై  యుయ్యెల నూచునప్పుడు, 
తోడి నెచ్చెలులతోడ పూదోటయందు మెలగునప్పుడు, ఏవాహాది శుభ 
కార్యములందు వరుసగల వనితలతో సరియాచకములనాడు నవసర 





59 


మున, మంగళగౌరి, శాపణ శుక్రహరము మున్నగు నోములు నోచు 
నప్పుడును మగువల మనసులు భా వార్డ కము అగుట సహజము. 
తత్సలితమే వారి గేయ సముదాయము” (ఆం|ధ|పభ : 1944). 
అంటూ నిరూపించిన తీరు, రావుగారి పరిశోధనాస క్తతనూ వై మర్శక 
పరిశీలనాభిలాషనూ విశదపరుస్తున్నది. ఇట్టా శ్రీ రామానుజరావుగారు 
దేనిగూర్చి రాసినా, దేనిగూర్చి మాట్టాడినా వస్తుతత్త్వాన్ని అంత 
ర్దర్శనతో వ్యాఖ్యానిస్తుంటారు. దాని సౌందర్య రహస్యాన్ని వెదుకు 
తుంటారు. వెలికి తీస్తుంటారు, 


రామానుజరావుగారికి అడంబరాలం టే గిట్టవు. సన్మానాలం టే 
సరిపడవు. షష్టిపూ ర్తి మహోత్సవం వంటివి చేసుకోవడానికి ఇచ్చ 
గించరు. కట్టులో బొట్టులో కూడ వారు నిరాడంబరతను కోరు 
కుంటారు. అచ్చమైన తెలుగువాడుగా దర్శన మిస్తుంటారు. సహజ 
సుందరమైన జీవితం వారికి ఊపిరి. ఐతే ఇతరులకు సన్మానాలు 
జరుగుతుంటే మాతం ఎంతో సంబరపడుతుంటారు. తనకే జరిగి 
నట్టుగా ఆనందిస్తారు. అభినందిస్తారు. ఆశీర్వదిస్తారు. చేతనై నంతగా 
సహకరించి |పోత్సహిస్తారు. వారి చేతిమీదుగా ఎందరో కవులకు, 
సాహితీ సార్యభౌములకు సన్మానాలు జరిగినాయి. సత్కారా లంది 
నాయి. అది వారిలోని ఉదాత వ్య క్రిత్వానికి నిదర్శనం. ఉత్తమ 
సౌజన్యానికి తార్కాణం. ప్రతిభకు సరియైన పీటవేసి [పోత్స 
హించడం రావుగారిలో ఉన్న మహోదా త్తగుణం. అదే వారికి 


అలంకారం. 


చివరిగా ఒక మాట. అది నా వ్య క్రిగత మైంది. ఆంధప్రదేశ్‌ 
సాహిత్య అకాడెమీలో నేను చిరకాలం సభ్యునిగా ఉన్నాను. వారి 
ఆశీస్సులతోనే దానికి నేను సంయుక్త కార్యదర్శిగా కూడ ఎన్నికై 
సేవచేసే భాగ్యం లభించింది. సాహిత్య కార్యక్రమాలు నిర్వహించ 


60 


డంలొ పారు నన్నెంతో 'ఫోత్సహిస్తుం దేవారు, ముఖ్యంగా ము 
వరంగల్లులో నిర్వహించే సాహిత్య కార్య కమాల్ని వారు స్వయంగా 
ఎంతో ఆస క్రితో సమీక్షిస్తుండేవారు. ఉచిత సలహా లిస్తుండేవారు. 
అకాడెమీ నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తుండే వారు. వారి 
(పోత్సాహంతోనే వరంగల్లులో అకాడెమీ తరపున నన్నయ సాహిత్య 
సమారాధన ఉత్సవాల్ని ఘనంగా జరిపించినాము. తెలుగు నవలవై 
సదస్ఫూ నిర్వహించి పుస్తకం పచురించినాము. ఇట్టా వారి _పేరణతో 
ఎన్నో కార్య కమాల్ని నిర్యహించినాము. ఇప్పటికీ వారు వరంగల్లు 
వచ్చినప్పుడల్హా ఎక్కడో ఒకచోట ఎట్లాగో వారిని కలసికోకుండా 
ఉండ లేము. అట్టా వీలుకాని సందర్భాల్లో కనీసం ఫోన్‌ ద్వారానైనా 
వారు మమ్మల్ని పలుకరించి |_పేమామృతాన్ని చిలుకరిస్తుంటారు. 
వారిలోని ఈ మహోదా త్ర వ్యక్తిత్వానికి నా కైమోడ్న్చులు. భగ 
వంతుడు వారికీ, వారి కుటుంబ సభ్యులందరికి చిరాయురారోగ్య 
ఐశ్వర్యములు (పసాదించు గాక! 


సంపదాయం క్‌ి 


ఎడా! ఎం. కుల శీఖరరాపు 


గడచిన ఇరువది ముప్పది సంవత్సరాలుగా దేవులపల్లి రామా 
నుజరావుగారిని సాహిత్యసభల్లో సందర్శిస్తున్న వాణి. వారు అధ్యక్షత 
వహించడం, లేక ఇతరులు (వాసిన కావ్యాలను ఆవిష్కరించడం 
జరిగినపుడు, ఆయా సాహిత్య (ష్మకియలను గురించికాని, కావ్యాలను 
గురించికాని, సామాజకాపక్షతో, విమర్శనాత్మకంగా సంభాషించి, 
సాహిత్యకులను సుసంబోధితం చేయడం నాకు తెలుసు. కాని, వారు 
క వితలు[వాసి, సభల్లో చదవడం నాకు అజ్ఞాత మ, కాని, వారు |వాసిన 
పచ్చతోరణం అనే ఖండ కావ్యం చూసినప్పుడు ఈ వామనమూ రిలో 
కవితా విజృంభణను గురించి తెలుసుకొని సం|భమం కలిగింది. 


సంతోషమెంది, 


సంస్కారం ఆనేలక్షణం ఉన్న (పతి వ్యక్తిలో ఒక కవి అద్భు 
శ్యంగా ఉండడం సహజము. ఆ కవికి తగిన వస్తువు, తగిన అను 
భూతి, తగిన లేఖకపాఠకో త్రముల్‌ లభించినపుడు ఆ కవి అభి 
వ్యక్తిని పొందుతాడు. ఆ కవిలో ఉద్బుద్దమవుతుంది. లోకంలో |పవే 
శిస్తుంది. రసికులను అలరిస్తుంది. కావ్య శాద్వలాన్ని సుసంపన్నం 
చెస్తుంది. ఇది నిరంతరం కొనసాగితే, ఆ వ్య క్రి లోకానికి కవిగా పరి 
చయమై [పభ్యాతిని పొందుతాడు. కారణాంతరాలచేత కవి, కవితా 
సాధనము వదలి వేసినా, కవిత కవిని వదిలినా కవితా వవాహం 
నిరంతరం కొనసాగదు. డాక్టరు రామానుజరావుగారి వ్యక్తిత్వంలో 
ఈ రెండవ పరిణామం జరిగినట్టున్నది. నిత్య సాహిత్య వ్యాసం 


62 


గంలో ఉన్న ఈ సామాజిక పరిశీలకుడు, సాహిత్య వ్యవ 
సాయకుడు, కవితా సుందరిని దూరం చేసినాడు. పరిణామంగా 
లోకం రామానుజరావుగారిని కవిగా మర్చిపోయింది. అస్మదాదుల 


అజ్ఞానానికి కారణం ఇదే. 


(పస్తుత పరిస్థితి ఇట్టా ఉండగా, పూర్వం ఈ కవి (వాసిన 
కొన్ని ఖండ కావ్యాలను ఏర్చి కూర్చి పచ్చతోరణం అనే పుస్తకంలో 
సంపుటీకరించడం జరిగింది. ఈ చిన్న పుస్తకమే వారి కవితా 
సంచలనానికి ఈనాడు గుర్తుగా ఉన్నది, వకగ్యా విమర్శకుడుగా 
రావుగారు సామాజిక సాం|పదాయకుడై నట్టుగానే కవిగాకూడ ఆయన 
సం| పదాయవాదిగానే ఈ సంపుటిలో దర్శనమిస్తున్నాడు. ఆయన 
నిశితమై విస్తరమైన కవితా దృష్టి కలిగినవాడు. తెలుగు సాహి 
త్యంలో ఉండే కావ్య సౌందర్యాలను మొదలుకొని, లోకంలో ఉండిన 
కాపుకన్నెలను, తొలకరిని ఇంకా ఎన్నింటినో దర్శించాడు. స్పందించి 
నాడు. అద్భష్టవశాన నరకడానికి, ఖండించడానికి పూనుకోక, 
కమ్మని పద్యాల్లో తమ అనుభూతిని అందరికి పంచి పెట్టినాడు. ఆనం 
దాన్ని అందించినాడు. ఆయన కవిత్వ కృషి సార్గక మెంది: 


పాచీన తెలుగు కవుల మహా కావ్యాలను చదివిన సంస్కారం 
నిండుగా కలిగినవాడీ కవి. అందుచేతనే కాబోలు, ఆము క్రమాల్యదనే 
కవితా వస్తువుగా [గహించినాడు. సందర్భవశాన శ్రీరంగనాథుని 
దివ్యమంగళ వ్మిగహాన్ని వర్చించవలసి వచ్చింది. ఒకే ఒక పద్యంలో 
ఎంత హృద్యంగా ఆ స్వరూపాన్ని ఆవిష్క-రించినాడో చూడండి: 
చల్లని సోగచూపులును చక్క-ని చామనచాయ రూపమున 
పల్లవ కోమలంబులగు పచ్చనిచెక్కుల జారుచెమ్మటల్‌ 
పుల్హ్లనవార విందముల పొల్పు హసించెదు పాదయుగ్మ మం 
దలన మోయు నందియలు, నందముచిందగ నవాడచ్శటన్‌,. 


63 


తలుగు మధురిమను సంతరించుకొన్న శైలి, పద సంబంధముల 
బొతర్‌క, కవిలోని సం|పదాయమూ రి రిని కన్నులకు కట్టించినాయి. 


గామీణ జీవితంలో కర్షక యువతిని చూచి ఆకర్షితులై ఆమెను 
వర్ణించిన కవులు చాలామంది ఉన్నారు. కాని ఆమె సౌందర్యాన్ని, 
అ. సంకర గాత సౌభాగ్యాన్ని దర్శించినవాడే కాని, అమె 
(పకృతిని, ఆమె చస పనిని అంతగా గమనించినవారు కారు. 
రామానుజరావుగారు చేను కాపు కాచే ఒక కన్నెను చూచినారు. ఆమె 
సౌందర్యం మాట అటుంచి ఆమె “చురుకు చూపులే” వారికి దర్శసియా 
లైనాయి. ఇతర కవులు ఆమెను ) వర్షిస్తె , ఈ కవి ఆమెను ఒక (పళ్న 
న క “లేతగా పాలుగారే ధాన్యం కలిగన జొన్నచేనును చూచి, 
(భమసి, ఆ గింజలతో కడుపు నింపుకొందామవి వచ్చిన పక్షులను 
పరుగెత్తించడానికి ఎంతటి రొద చేస్తున్నావు? ఇది నీకు న్యాయమా? 
పర. నిర్ణయ సీకు తగునా?” అన్నాడు. నాకు తెలిసినంతవరకు 

ఏ కవి ఇటువంటి ప్రశ్న ఆ సుందరిని వెసినవాడు కాదు. వైగా 
పక్షుల మీద ఇంతటి దయ చూపించినవాడు కూడ కనిపించడు. ఇంకా 
వినండి; య గ ఈ పక్షులకు పుణ్యపాపాలు తెలియవు, 
కనిపించినదానితో కడుపు నింపుకోవడమే వాటికి తెలిసిన విద్య. వాటి 
నోటిముందర ఉండే ఆహారాన్ని అంద కసియుక, రాళ్ళు రుప్వెపని నీవు 
చేయ వచ్చునా? ఇది న్యాయమా?" ఈ |పశ్నకు సమాధానం SE 
నాధు డేడి? కవిలోని భూతదయ పరాకాష్ట నందింది. అందరిలాగా 
ఈ కవి కూడ కా పుకన్య అందచం దాలకు 'ఉంకినతానే, కాని, ఆమె 
తోని “విన పుముద్ద' స్యభావాన్ని గురించి, రూక్షంగా మాట్టాడడంలో 
తన (పత్యేకతను నిల్చుకొన్నాడు. 

(పకృతిలో త్రీ పురుషులు సమానమే ఐనా, కవికి త్ర పట్ట 
ఆదరాభిమానాలు అధికంగా ఉండడం సహజం. టైగా భారతీయ 
సం|పదాయంలో త్రీ పట్ట eb చూపించడం [పధాన విషయర; 
ఈ కవిగారికి వనితల పట్ట అభిమానము కాదు. వారి నైసర్గిక స్వరూప 
స్వభావాల పట్ట చక్కని పరిశీలనాస క్రి ఉన్నది. ఒక వనితకు 


ద్‌ 


సంతానం లేదు. ఆమె మానసిక స్థితిని పరిశీలించి కవి ఇట్టా 
వర్ణించినాడు: 

అమ్మ, అమ్మా యటంచు మా యక్క కొడుకు 

తలచి తన తల్రిగా నన్ను పిలిచి నపుడు 

పులకరించును నెమ్మేను గాటమరించి 

మాతృపీఠం బటన్న సామాన్య మాస 
ఆమెయే ఇంకొక చోట ఈ విధంగా వాపోయింది. 


తల్లి! సంతాన భాగ్యమే తనర దేని 
సత్యము వచింతు; వలదు సంసార సుఖము! 
ఇంతటి మాట చెప్పించడానికి, సంతాన సౌభాగ్యం కాని స్రీ మన 
స్సును ఆవిష్కరించడానికి కవికి ఉండే నిశిత పరిశీలనాశ క్తి మనకు 
ఆశ్చర్యం కలిగించక పోదు. స్వభావాన్ని మాత మే తాట స్వరూ 
పాన్ని కూడ చ్నితం లాగ కన్నులకు కట్టించే శక్తి ఈ కవి కలానికి 
ఉన్నది, 
చీరకుచ్చిళ్ళు పదముల చిందులాడ 
తెనుగు నాకిండ్ర తిరిగెడు తీగబొండ్డు 
సరస సల్లాపములు "సేయు సమయమందు 
పుట్టినింటికి వచ్చెను పౌష్యలక్షి 
కాళ్ళక డియాల కరముల కంకణాలు 
మధుర మధుర స్వనంబుల మాటలాడ 
ఆంధ గృహములగారాబుటాడుబిడ్డ- వనిత 
భాష, భావం, నుడికారం, అంతా సంప్రదాయ బద్ధంగాన 
ఉంటాయి రామానుజరాపుగారి కవితల్లో, సరళంగా మాట్లాడినట్టు 
సరళంగా |వాయడంలో ఆయన నేర్పరి. రాయ్మపోలువారు చెప్పిన ట్టు 
ఈ కవి కావ్యకృషి వదలకపోతే, తెలంగాణపు తేనెమాగాణికి జ 
అనేక మధురకావ్యాలు అంది ఉండేవి. అయినా ఈ ఖండకావ్య 
సంపుటి డాక్టరు దేవులపల్లి రామా నుజరావుగారిని సాహిత్యలోకంలో 
కం కేదాయే కవిగా నిలపడుతుందనడంలో సందేహం లేదు. 





నాంస్క్బృతిక చరి తకారుడుగా 
డా॥ 'దెవ్లలపళ్లి 


టి. వెంకటరామారావు 


కీ శే, సురవరం పతాపరెడ్డిగారు “ఆంధుల సాంఘిక 
చర్మితిను 1907 సం. తో ముగించారు. 1929 నుంచి 1979 మధ్య- 
ఈ యాభై ఏళ్ళ కాలంనాటి సాంఘిక, చార్మితక పరిణామాలను 
డాక్టర్‌ దేపులపల్లి రామానుజరావుగారు ‘50 ఏళ్ళ జ్ఞాపకాలుగా 
(గంథస్థం చేశారు. మన దేశ, రాష్ట్ర చరి తలలో యీ యాభై ఏళ్ళ 
కాలంలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. మహాత్మా గాందీ 
నాయ కత్వంలో స్వాతంత్య పోరాటాలు, (బిటిష్‌ వారి నిష్క_మణ, 
దేశ విభజన, దేశ స్యాతం|త్యం, న్మెహూ పండితుని నాయకత్వంలో 
ఒక కొత్త శక్తిగా (పపంచ పటంలో స్వాతంత్య భారతదేశ ఆవి 
ర్భావం - దేశ చర్మితలో (పధాన సంఘటనలై నాయి. మన రాష్ట్ర 
చరితను తీసుకుంటే నిజాం నవాబు పాలనలో ఆంధుల దీనస్థితి, 
ఆం[ధోద్యమాలు, ఆంధ పదేశ్‌ నిర్మాణం, అటు తర్వాత జరిగిన 
వేర్చాటు ధోరణులు ముఖ్య సంఘటనలు. దేవులపల్లివారి రచనలలో 
(పధానంగా ఆం|ధ|పదేశ్‌ సంఘటనలే ఉన్నా, సందర్భానుసారంగా 
భారతదేశ సంఘటనలను కూడా ఉదహరిస్తూ వచ్చారు. కనుక 
యావద్భారతదేశ సాంఘిక పరిణాల' చర్మితగా ఆయన రభఛనలు 


రాణకొస్తాయి. 


ASP-5 








66 


దెపులవల్లివారు తమ అనుభవాల చర్మితలో ఇద్దరు పదరా 
బాద్‌ రాష్ట్ర (ప్రధానుల గురించి ప్రముఖంగా పెర్కొన్నారు. 
అందులో మొదటివారు మహారాజా సర్‌ కిషన్‌|పసాద్‌ బహదుర్‌. కవి 
గుండెకలవారందరూమహారాజా గురించి గొప్పలు చెప్పుకున్నవార. 
ఎందుకంటపే-మహారాజా స్వయంగా కవి; కవిపోషకుడు. ఎక్సాల్‌ తో 
సహా వందరో ఉర్దు, పార్సీ భాషా కవులను ఆయన ఆదరించారు. 
కానీ తను |పధానమంతిగా ఉన్న రాష్ట) ంలో సగంమంది ఆంధులే 
అన్న భౌగోళిక పరిజ్ఞానం కూడా ఆయనకి ఉండేదికాదు. “అపర 
దానకర్ణుడు గా ఖ్యాతి కక్కిన మహారాజా ఒక్క. తెలుగు కవిని ఆద 
రించిన పాపాన పోలేదు. ఒక్క తెలుగు సంస్థకు దానం చేసి పుణ్యం 
కట్టుకో లేదు. “ముస్తిం సంస్థానానికి హిందూ |పధాని'గా వ్యవహరిం 
చాడే కాని, అంతకుమించి యీ 1పాంతంలోని తెలుగు పజలకు 
ఆయన చేసిన మేలు సున్న. “మిశ్రమ సంస్కృతి” తెలుగు [పజల 
పట్ట శాపంగా పరిణమించిందన్నా అతిశ యో క్తికాదు. 


మహారాజా తర్వాత |పధానిగా వచ్చిన సర్‌ అక్సర్‌ హైదరి 
ఉత్తరాది నుంచి వచ్చినవాడు. కాబట్టి గతంతో పోలిస్తే కొంత ఉదార 
స్వభావం కలవాడే. ఆయన ఫైనాన్స్‌ సెకటరీగా ఉన్నప్పుడే 
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది. విచిత్రమైన విషయ 
మేమంటే, ఉర్దు భాష తెలియని హైదరీ ఉస్మానియాను ఉర్దు. విశ్వ 
విద్యాలయం చేయటానికి సమ్మతించాడు, (ఉర్దులో మాట్టాడ వలసిన 
అవసరం వచ్చినప్పుడు 'హెదరీ ఉర్దు మాటలను ఇంగ్లీసులో వాసు 
కొని వాటేసి ఉచ్చరించేవాడు. ఉర్లు వెళ్ళమీద ఇంగ్రషులోనే తజ్‌ వీజ్‌ 
(పరిష్కారం చేస్తుండేవాడు) పిశ్వక వి టాగూరు, మహా మేధావి 
రాజాజీ అంతటివారు ఉస్మానియాకు 'సదెకీ విశ విదాాలయమ'ని 


9 సె లో ఇట అలల m9 oa గ చాత క జ ఇర గ WE 
Ram on mn ణం నం గా రోం లా నా ‘ono త కళలు రాంళ చు 





67 


అణగ।ద్రొక్కి.' ప్రయత్నంగా దీన్ని పేర్కొని నిజం బైట పెట్టారు. 
తాను పుట్టి, పెరిగిన మ్మిశమ సంస్కృతి తప్పు దారి పట్టుతుం టే ఆయన 
నిర్భయంగా విమర్శించటానికి జంకేవారు కాదు. (దేవులపల్లి వారు 
ఉద్యోగి కాదు. కనుక పభుత్యాని విమర్శించే అధికారం ఆయనకు 
ఉండేది.) అలాంటి వారికే ఆ రోజుల్లో సాంస్కృతిక రంగంలో 
పని చేయటానికి వీలుండేది. 


సాంస్కృతిక రంగాన్న వేదికగా చేనుకొని [పజా సేవ చేసిన 
వారిలో తెలంగాణా (ప్రాంతంలో ముగ్గురే (ప్రధాన వ్యక్తులుగా మనకు 
కనిపిస్తారు (దీని అర్థం ఇతరులు కాదని కాదు). అందులో మొదటి 
వారు ఆంధ పితామహ మాడపాటి హనుమంతరావు, రెండవవారు 
సురవరం పతాపరెడ్డి, మూడ వవారు దేవులపల్లి రామానుజరావు. 


హాదరాబాద్‌ రాష్టా9నికి నిజాం కబంధ హస్తాల నుంచి 
విము క్రి లభించగానే అధికార మార్చిడి తప్ప తక్షణంగా లభించిన 
మేలుకూడా ఏమీలేదు. ఆటుతర్వాత ఒక తెలుగు నాయకుడు ముఖ్య 
మంతి అయ్యాడనే సంతృప్తి తప్ప తెలుగు సంస్థలకు వెద్దగా 
ఒనగూడింది కూడా ఏమీలేదు. దీనికి ఆనాటి ముఖ్యమం తిని నిందించి 
లాభంలేదు. ఈనాడు మన రాష్ట్రంలో పాంతీయ విభేదాలు ఎలా 
వెరితలలు వెస్తున్నాయో ఆ రోజుల్లో తెలంగాణా, మరట్వాడా, 
కర్నాటక విభేదాలు ఉండేవి. తెలుగు సంస్థలు వర్థిల్హాలం టే ఆ 
సాళషిక కృషి అవసరం తగ్గలేదు, ఆం|ధ సారస్యత పరిషత్తు, 
తెలంగాణా రచయితల సంఘం మొదలై నవి ఆలాగే వర్థిల్రినవి కదా. 
అవి తామరతంపరగా అభివృద్ధి చెందటానికి దేవులవల్టివారు చేసిన 
కృషి | పత్యేక వ్యాసంలో పేర్కనవలసినదే, 





68 


సంస్థానాలను రద్దుపరచకుండా 'విశాలాం!ధి కోరడం 
రాజ్యాంగపరంగా ష్య సత్య పని కాదు. హైదరాబాద్‌ రాష్ట్ర 
విచ్చిన్నం భాషా రాష్ట్రాల వాద నతో అంతర్జీన మై ఉంది. “హైదరా 
బాద్‌ రాష్ట్రంలోని తెలుగు, మరాఠీ, కన్నడ నాయకులు, సాంఘిక 
సంస్థలు అ అన్నీ కలిసి ఒకే బాణంతో రాష్ట్ర విచ్చి త్రికి పోరాడాలి. 
దీనికి నాయకుడు హైదరాబాద్‌ కాంగెస్‌ కమిటీ అధ్యక్షుడు స్వామీ 

మానందతీర్థ, స్వామీజీ ఆశీస్సులు నటన స సంస్థ నాడు రాష్ట్రంలో 
రు | తెలుగువారు వెనుకా ముందూ పోయినా స్వామీజీ మాతం 
తెలంగాణా విశాలాం[ధ భాగం కావాలని ఆదినుంచి చెపుతూ వచ్చారు. 
నిజాం రాష్ట్రాన్ని విచ్చిన పరచడం ఆయన స్వప్నం. ఆ స్వప్నం 
ఫలించే రోజులు రానున్నాయి. తెలంగాణా |పాంతం ఆంధ్రలో కల 
వాలి. మరట్వాడా మహారాష్ట్రలో, కర్నాటక్‌ మెసూర్‌లో కలిసి 
థోవాలి, హైదరాబాద్‌ సంస్థాన ఏచ్చిన్నం కోస పుట్టిన కారణ 
జన్ముడుగా చాలామంది స్వామీజీని గుర్రించుకుంటారు. ఇది కొందరి 
దృష్టిలో నిజం కావచ్చు. మరి కొందరికి నచ్చకపోవచ్చు. కానీ 
డా. రామానుజరావుగారు మ్నాతం యదార్గంగానే చెప్పారు. విశా 
లాం|ధకు స్వామీజీ ఆశీస్సులు లభించాయనీ, ఆయన నాయకత్వంలో 
అందరు కలిసి పోరాటం చేశారని చెప్పడం రామానుజరావుగారి 
నిశాలదృష్టి!ి తార్కాణం, మనం పండు తింటున్నాం. అంటు సెసిన 
వారిని జ్ఞాపకం చేసుకోవాలి కదా! 


“ఆంధధి అనే శబ్దం ఉంటే అది (బీటిష్‌ ఆంధులు, నిజాం 
ఆం[ధుల ఏకీకరణకు దారితీస్తుందని భయపడి ఆ శబ్దం పెరు పెట్ట 
సీయలేదు నిజాం పభుత్వం. అయితే ఏం? జాతిని అవమానపరిచే 
యీ హుకుంను ఖాతరు చేసినవారెవరు? “ఆంధ పితామహా అన్నామ 
కారీ డెలంగాణా పితామహి లని అనా చూ? *'ఆం; ది సారసంత వరి 


69 


షత్తుగా చెలామణి అయిందేకానీ “తెలంగాణా” సారస్వత పరిషత్తుగా 
చెలామణి కాలేదు. శ్రీకృష్ణ దేవరాయ ఆం|ధ భాషా నిలయాన్ని, 
“తెలుగు భాషా' నిలయంగా పేరు మార్చుకో లేదు. ఇంకా ఎన్నో 
సంస్థలు “ఆంధి శబ్దం "పేరుతోనే పుట్టాయి, వెరిగాయి. తన స్వేచ్చ 
తోనే స్వాతం త్యం కోల్పోతే బానిసత్వం తగ్గుతుందా? వ్రైబిసెట్‌ 
ద్వారా నిరంకుశ పాలనను ఎన్నుకుంటే చేతులారా చేసుకున్నందుకు 
స్వతం|తులుగా కొనసాగినర్తునా? హర్చర్ట్‌ స్పెన్సర్‌ అన్న యీ 
మాటలు మనలో చాలామందికి పరిచితం కాకకోవచ్చు. ఆనాటి నిజాం 
కాలంలో బాధ పడ్డవారు మనలో కొందరున్నారు. ఒక పద్దతి (పకారం 
హ్‌త్ర స్వేచ్చలను కుంచించి, |పాధమిక హక్కులను తొలగించి 
నప్పుడే నిజాం రాష్ట్ర్రం నామరూపాలు లేకుండా పోతుందనుకున్నారు. 
ఎవరివరు ఎలా అనుకున్నారో దేవులపల్లి వారి రేడియో (పసంగాలు 


తెలుపుతాయి, 


రాజకీయాలలో డాక్టర్‌ రామానుజరావు గారు మదనమోహన 
మాలవ్యా లాంటి వారు కనుక, రాష్ట్ర రాజకీయ ఎత్తు పల్లాలతో 
ఆయన సంబంధం వెట్టుకోలేదు. కానీ, పట్టిన సాంస్కృతిక రంగం 
కొంగు బంగార మైంది... సమస్తాం్య్యధమ కాదు, అఖిల భారతం 
నాదన్న విశాల దృష్టి ఆయనలో ఏర్పడింది, రాష్ట్ర9 సమైక్యత కోసం 
మ్మిశమ సంస్కృతి వర్థిల్లటం కోసం నిర్విరామంగా కృషి సల్పుతున్న 
వారిలో ఆయన అ|గగణ్యులు. స సంస్థకై నా అది ఉర్దూ సంస్థకానీ, 
తెలుగు సంస్థ కానీ చేయూత నిచ్చే ఉదార స్వభావం ఏరిలో ఉంది: 
అందుకే ఆచార్య సి, నారాయణరెడ్డి గారి పట్ట ఎంత గౌరవం భావం 
చూవుతారో 'సియాసత్‌' పత్రికా సంపాదకులై న జనాబ్‌ ఆబిద్‌ అలీ 
ఖాన్‌ గారి పట్ట అంతటి ఉదార భావం వ్యక్త పరస్తున్నారు. అది 


"హైదరాబాద్‌ విశిష్ట సంస్కృతి లక్షణం. లక్ష్యం కూడా, 
కా టబ : 


70 


ఇంతటి గురుతర మైన బాధ్యతను మోస్తున్న దేవుల సల్టివారిని 
అర్థం చేసుకున్న వారు బహు కొద్ది మంది. అపార్ధం చేసుకున్న 
హాలెందరో... కారణం వారు నం! సంబంధం లేని విషయాలలో 
జోక్యం కలిగించుకోరు. పనిలేకపోయినా పదిమందిని ఫో గుచేసుకొని 
రాజకీయ తం|తాంగం నడపడం తేలియని మేధావి. పలకరిస్తే పలుకు 
తారు. లేకపోతే ముక్కుకు సూటిగా వెళ్ళిపోతూ (పక్క_నెవరున్నారో 
కూడా గమనించరు. ఆయన ఓ రకమైన “భావక వి. డాక్టర్‌ దేవుల 
పల్లి రామానుజరావు భావుకుడు. వారికున్న భావాల్లో సల 
Vee ఉందని కొందరి ఆరోపణ. వారికి కర ఉండి చూచేవారు 
అనే మాటలవి. వారికి లేనిదే అహంభావం. అది వుంటే సారస్వత 
పరిషత్తు సర్వసభ్యపరిషత్తుగా నిలిచేది కాదు. ఇంతకాలం నిలువ 
కలిగేది కాదు. 


వివురకుడ.గా 
డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారు 


రా బి,సి; సు|బహ్మాణ్యం 


విమర్శకుడుగా డాక్టర్‌ దెవులపల్లి రామానుజరావుగారిని 
గురించి అభినందన సంచికలో వ్యాసం (వాయుమని ఆ ప్తమ్మితులు 
ఆచార్య రవ్వా శ్రీహరిగారు, డాకర్‌ ఎలూరి శివారెడిగారు అడిగిన 

ల C9 G 

తరువాత నాకున్న యోగ్యతకం టె రామానుజరావుగారి పట్ట నాకున్న 
గొౌరవ్మ్యపపత్తులను స్మరించి సంతోషంగా అంగీకరించాను. ఈ 
వ్యాసంలో నా శక్రికంటె భ క్రియ ముఖ్యమని సహృదయులకు 
ముందుగా మనవి చేసుకొంటున్నాను. 


డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారిని విమర్శకులుగా 
వివేచించే ముందు నన్ను వారు విమర్శకుడుగా ముందుకు నడవ 
టానికి ఇచ్చిన | పోత్సాహాన్ని ముందుగా పేర్కానటం నా.కర్తవ్యం 
అవుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కాలంనుంచి ఆంధ సారస్వత 
వరిషత్తుతోనూ, డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారితోనూ నాకు 
సన్నిహితసంబంధం ఉంది. నేను నిజాం కళాశాలలో తెలుగు అభిమాన 
విషయంగా తీసుకొని ది.ఏ., చదువుతున్న కాలంలో (1958-05) 
పరిషత్తు నిర్వహించే సాహిత్య కార్యక మాలలో పాల్గొంటూ ఉందే 
వాణ్ణి. నాకు వ్యాసరచన పోటీలలో అప్పుడు బహుమతులు వస్తూ 
ఉండేవి. ఆం|ధ సారస్వత పరిషత్తునారు నిర్వహించిన అటువంటి 


సి అతో సను సురవరం (పతాపరెడ్డి బ బహుమతిని పొందాను. డాక్టర్‌ 


712 


దేవులపల్లి రామానుజరావుగారు ఆ బహుమతిని నా కిచ్చారు. ఆనాటి 
నుండి సారస్వత పరిషత్తుతో స్‌ో ఆత్మీయమైన అనుబంధం ఏర్ప 
డింది; రామానుజరావుగారం పే అపార మైన గౌరవభావ మెర్చడింది. 
అదే |కమంగా అభివృద్ది చెంది నాచేత “సారస్వత సౌరభము అనే 
వ్యాస సంకలనాన్ని వారికి అంకిత మిచ్చెటట్టు చేసింది. 


నా జీవితాన్ని మలుపు తిప్పిన మరొక సన్నివేశం తప్పక 
చెప్పాలి. ఆంధ్యపదెశ్‌ సాహిత్య అకాడమీవారు నా వీరరసం 
(గంథానికి బహుమతి (పకటించారు. అప్పుడు నను. వరంగల్‌ 
ఆర్ట్స్‌ అండ్‌ సెన్స్‌ కళాశాలలో ఉపన్యాసకుడుగా పని చేస్తున్నాను. 
ఆ రోజుల్లో నాటకాలూ, నాటికలూ, నవలలూ, కథలూ, కవితలూ, 
విమర్శలూ | వాస్తుండే వాణి. అన్ని _ప్రక్రియల్లోనూ గురింపు 
వస్తున్న రోజు లవి. సాహిత్య అకాడమి అవార్డు వచ్చిన తరువాత 
డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు గారిని కలిశాను, వారితో సన్ని 
హితంగా మాట్లాడ టం అప్పుడే. అకాడమీ కార్యదర్శి వారు. నాలోని 
ఉత్సాహాన్ని చూచి వారు సంతోషించి, నా సాహితీ వ్యాసంగాన్ని 
గురించి సమీక్షించి, చివరకు ఒక సలహా యిచ్చారు. “కవితా రంగం 
లోనూ, నాటక రచనా రంగంలోనూ, నవలా రచనా రంగంలోనూ 
రచయితలు చాలమంది వివిధ (పయోగాలతో ముందుకు సాగు 
తున్నారు. కాని విమర్శ రంగాన్ని ఉన్నత [ప్రమాణాలతో వికసింప 
జేయ గలిగిన విమర్శకులు తెలుగులో ఇప్పుడు అవసరంగా ఉన్నారు. 
మీలాంటి యువకులు ఆ రంగంలో కృషిచేయాలని నేను ఆశిస్తున్నాను. 
మీరు ఇక ముందు విమర్శాకూ, పరిశోధనకూ అంకితమైలే నేను 
సంతోషిస్తాను" అని తమ సహజ గంభీర స్వరంతో భవిష్యద్వాణి 
పలికినట్టు తీర్మానించారు. వారిమీద నాకున్న గౌరవభావం వారి 
సలహాను శిరసా వహించెటట్టు చేసింది. ఆనాడు వారలా నన్ను విమర్శ 
మార్గం వైపు (పత్యెకించి మళ్శించకపోయినట్టయితే సనక నటుటి, 





న్‌ 


నాటకకర్తనూ అయి ఉ౦ డెవాళ్టే మో! కాబట్టి నా జీవితంలో సాహిత్య 
విమర్శకుడుగా నేనేవైనా ముందడుగులు వేసి ఉంటే బాటికి తొలి 
[పేరణ యిచ్చినవారిలో డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారిని 
ముందుగా చెప్పుకోవలసి ఉంటుంది. బహుశః నాలాగ మరెందరి 
యువకులను కార్యక ర్తలుగా, కావ్యక ర్రలుగా, విమర్శకులుగా వారు 
మార్చారో బహిష్యత్తు బహిర్గతం తప్పక చెస్తుంది. నన్ను విమర్శ 
కునిగా మార్చిన సాహితీమూర్తిలో విమర్శకుని దర్శించటం ఈ చిన్ని 
వ్యాసంలోని తాత్పర్యం! 


డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారి వ్య క్రిత్వంలో ముఖ్యంగా 
దేశాభిమానం, భాషాభిమానం, సాహిత్యాభిమానం అనే మూడు 
శకులు కలిసి ఒక సంగమతీర్థంగా (పత్యక్షమౌతాయి. దేశాభిమానంతో 
వారు (పభుత్వోద్యోగంలో చేరకుండా స్వతంత్ర (పవృత్తితో తెలం 
గాణా విమోచనోద్యమంలోనూ, ఆంధ(పదేశ్‌ అవతరణయత్నం 
లనూ, జాతీయోద్యమ, ఆం|(ధోద్యమాలలో పాలుపంచుకో వటం 
లోనూ తమ పత్యేకతను |పదర్శించారు. వారి భాషాభిమానం 
(గంథాలయోద్యమంలోనూ, ఆంధ సారస్వత పరిషత్‌ కార్యక్రమ 
నిర్వహణలోనూ, పతికా సంపాదకత్వం నిర్వహణలోనూ, ఆంధ 
(పదేశ్‌ సాహిత్య అకాడమీలాంటి సంస్థల ద్వారా భాషాసాహిత్య సేవ 
చేయటంలోనూ చొరవ చూపింపచేసింది. వారి సాహిత్యా భిమానం 
వారిని కవిగా; వ్యాసకర్తగా, షత్రికారచయితగా, సాంస్కృతిక, 
సామాజిక, రాజకీయ పునరుబీవనచరిత సమీక్షకునిగా, కార్యకర్తగా, 
సాహిత్య విద్యాసంస్థల నిర్వాహకునిగా, సమకాలీన సాహిత్య చర్మిత 
గతిలో పాలుపంచుకొన్న నిర్మాణాత్మక సాహితీరంగ మేధావిగా 
విలువైన పాత్ర నిర్వహించేటట్టు చేసింది, 


74 


డార ర్‌ రామానుజరాప్పగారి దేశాభిమానం వారిలోని కవితా 
శ క్రిని జాగృతం చేసి పౌంగింప చేసింది. “పచ్చతోరణం వారి పద్య 
రూప దేశాభిమానానికి హ్యద్య మైన ఉదాహరణం. ‘జననీ జన్మ 
భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అస్నట్టు me ఓరుగల్లుమీద (వాసిన 
ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని (ప్రబోధ కవితాశాఖలో వెలు 
వడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. 
అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను 
దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ 
పులకిస్తూ ఉంటారు. మచ్చుకు ఈ పద్యం గమనించండి; 


“తిక్క నామాత్యుండు తెలుగుదేశ పురాజు 
కలిసి మాటాడిన కొలువిదేమొ 
అన్యదేశాధీశు లర్చించు కాన్మ్క.ల 
ఆ రాజు లిచటనే అందిరేమొ 
కాటుక కన్నుల కావ్యకన్యక నా(డు 
పోతన నిచటనే పోల్చెనేమొ 
పురికొల్పెనో యేమొ పూబోడి యొక్క-రు 
రణరంగమున కేగ రమణు నిచట 
అనుగుమ్మ తుని తోడుత నాం|ధనగరి 
వీథి గడియారపు న్మో9త విని యొకండు 
పూటకూటింటి కల్లనబోయి ముదము 
గులుక విందారగించిన స్ట మ 


డాక్టర్‌ రామానుజరావుగారు మా వూరు - ఓరుగల్లు' వ్యాసం 
కూడా |వాశారు., పద్యాల్లో ఎంత ఆ వెళాన్నీ, ఆర్దితనూ (పదర్శిం 
చారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మా్యసన్నీ (పక 


టించారు. ఆ వ్యాసం ఎత్తుగడ చదివితేనే పఠితకు ఒడలు పులకిస్తుంది; 


శ 


yf ఇ ఖో శ గ 2 ల్‌ ra 3s { ay ఇ జభ ఇ * suf. సః జ అ ౮ fx ఫి 5? నె 
వతినగడ తపరుచులు బాల [ఏక స్మృతుల రూపంగా చరి KEE 
“© (a) a ౫ | జై 


అందుతాయి. వినండి- 


“మా ఊరిని గూర్చి మాట్లాడినపుడు ఇప్పటికి సుమారు 
ఎనిమిదినూర్హ సంవత్సరాల (కిందట జరిగిన ఒక చిన్న సంఘటన 
తలపునకు వస్తుంది. మా ఊరిలోని వాడవాడన వేడుకలో విహరించి, 
మిట్టమధ్యాహ్నమున వీథి గడియారము రెండెనిమిదులను, అనగా, 
ఇప్పటి పన్నెండు గంటలను కొట్టగానే ఇద్దరు రసిక హృదయులు 
పూటకూటి ఇంటికెళ్ళి ఒక్క_రూక వ్యయముతోనే ష|డసోపేతమైన 
భోజనము చేసిన ఉదంతము ఎన్నటికీ మరువరానిది. ఇన్ని నూర్హ 
సంవత్సరాలు గడ చినప్పటికిని ఈ ఉదంతము మన స్మృతిలో ఇంత 
స్పష్టముగా మెదలడానికి కారణము కప్పుర వోగ్‌ వంటకము కమ్మని 
గోధుమ పిండి వంట, గుప్పెడు పంచదార, కొత్తగా కాచిన ఆవు 
నెయ్యి, అరటిపండ్లు, చెసరపప్పు లప్పలతోడ |క్రొంబెరుగు నాలుగైదు 
నంజుళ్ళతో లక్ష్మణ వజ్ఞల పూటకూటి యింటిలో ఆనాటి మిట్ట 
మధ్యాహ్నమున ఇద్దరు స్నేహితులకు దొరికిన ష|డసోపేత మైన 
భోజనము నేటికిని శ్రీనాథకవి సార్వభౌముని |క్రీడాభిరా మములో 
మన జిహ్యకు విందు జేయుచుండటమెః తెలుగు సాహిత్యముతో 
పరిచయమున్నవారందరును నాడు మా ఊరు ఓరుగల్లు వడ్డించిన 
వంటకాల రుచి చూచినవారేఃో 


పద్యంలో కానీ, విమర్శలో కానీ డాక్టర్‌ దేవులపల్లి రామానుజ 
రావు గారు పఠితకు అనుభూతి నందించే అభివ్య క్తిని ఆవిష్క-రించ 
గలిగే శ క్రిని సహజంగా (పదర్శిస్తారు. ఆ శక్తికి ఆయుస్ఫూ[తం వారి 
దేశభ క్రిలో ఉంది. 


విమర్శకుడుగా డాక్టర్‌ దెవులపల్లి రామానుజరావుగారి మూర్తి 
మతాన్ని వివేచించేటప్పుడు అందులో ఒక చరిిత పరిశోధకుని 


76 


ర్‌ 


$ క్రితం, ఒక ష్మతికా సంపాదకుని (పవృత్తి, ఒక సాహితీ 
సమారాధకుని సమీక్షా దృక్పథం ముప్పేటగా ముడిముడి ఉన్నట్లు 
అం vf శ 

స్పష్టంగా దర్శించవచ్చు. 


సమకాలీన చరితను అర్థం చేసుకొంటూ ఆ కాలంలోని ఉద్య 
మాలలో పాల్గొనటంతో పాటు, తాను పాల్గొంటున్న చార్మితక ఘట్టాల 
వాస్తవాలను, తత్వాలను వ్యాఖ్యా నించగలిగే సామర్థ్యం సామాన్య 
సాహిత్య విమర్శకులకు ఉండటం కష్టం. తెలుగులో మల్లంపల్లి 
సోమశేఖర శర్మగారు, కొమ్మరాజు లక్ష్మణరావు పంతులు గారు, 
మాడపాటి హనుమంతరావు పంతులుగారు మొదలైన విజ్ఞుల చారిత్రక 
పరిజ్ఞాన స్పృహను డాక్టర్‌ రామానుజరావుగారు అవలీలగా అలవరచు 
కొన్నారు. న్యాయవాద వృత్తికి తగిన అర్హత లున్నాయి కాబట్టి జారీకి 
లక్షణాలు సహజంగా అలవడ్డాయని చెప్పలేము. కాని వారికి గతాన్ని, 
వర్తమానాన్ని, భవిష్యత్తును అన్యయించుకొనే స్పష్టమైన అవగాహన 
శక్తి ఉండబట్టి ఒక చార్మితక విద్వాంసుని పాతను సమర్థవంతంగా 
నిర్వహింపగలిగారు. 


ఒక్క. మాటలో చెప్పాలంచే, 1900 - 1980 వరకూ తెలం 
గాణాలో జరిగిన జాతీయోద్యమాలను గురించి, సాంస్కృతిక 
పునరుజ్దీ వనం గురించి, తెలంగాణా ఆంధ (పాంతాలలోని సాహితీ 
మూర్తుల సంబంధాలను గురించి సాధికారికంగా తెలుగులో నేడు 
చెప్పగలిగిన చార్మితక సముకకులు డాక్టర్‌ రామానుజరావుగారే. 
వారు రచించిన తెలంగాణాలో జాతీయోద్యమాలు”, “తెలుగు సీమలో 
సాంస్కృతిక పునరుజ్జవనం' “యాభై సంవత్సరాల జ్ఞాపకాలు” 
(1929-79) _ ఈ మూడు |గంథాలా ఆయా (స్మకియలకు (ప్రమా 
ణాలుగా నిలిచే |పయోగాలే కాకుండా ఈ శతాబ్ది తెలంగాణా చరిత 


నిర్మాణానికి మూలసామ। గిని స పమాణంగా అందిస్తున్న చారి|త 


2] 


కాధార రచనలు. అపూర్వ విషయాలను రికార్డుచేసి చారి తక విమర్శ 
కుని పాత్రను చర్మితాత్మకంగా నిర్వహించారు డాక్టర్‌ దేవులపల్లి 
రామానుజరావుగారు. 


ఆ రోజుల్లో ఆంధచర్మితను తవ్వి విలువైన వాస్తవాలను 
వెలికి దీసి సాహిత్యస్పృహతో వెలయింప గలిగిన మల్చంపల్టి సోమ 
శేఖరశర్మగారన్నా, వారి రచనలన్నా రామానుజరావుగారికి అపార 
మైన గౌరవాదరాలున్నాయి. ఎన్నో వ్యాసాలలో వారి పరిశోధన 
ఫలితాంశాలను, అభి పాయాలను, నిర్ణయాలను తాము గౌరవంగా 
ఉట్టంకించారు. అలాగే, ఈ శతాబ్దిలో తెలంగాణ (పాంతంలో సాగిన 
పునరుజ్జీవన చైతన్యానికి సంబంధించిన చరిత్ర విశేషాలనుగాని, 
వివిధ ఉద్యమాల పుట్టుపూర్వో త్ర రాలనుగాని, భాషా సాహిత్య 
సాంస్కృతిక సహజీవనంలోని సజీవ సమస్యలను గురించిగాని 
(పామాణికంగా తెలుసుకోవాలం టే డాక్టర్‌ రామానుజరావుగారి రచ 
నలు విలువైన ఆకరాలుగా ఈనాడు మనకు ఉపకరిస్తున్నాయి. 
రామానుజరావుగారి తరం రచయితలకు మల్హంపల్తి సోమశేఖరశర్మ 
గారు ఎలా చరి|త పరిశోధకులుగా, సాహితీమూ_రిగా |ప్రామాణికులై 
ఉండేవారో ఈతరం వారికి తెలంగాణా పునరుబ్దీవన చరితాంశాలలో 
రామానురావుగారు అలా |పామాణికులుగా పరిగణింపబడుతున్నారు. 


డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారిలో మల్జంపల్టివారి 
సాహితీ వ్యక్తిత్వం, కొమరాజువారి శాస్త్రీయ దృక్పథం, మాడపాటి 
వారి వా స్తవవిశ్రషణ (పవృత్తి కలిసి జాలువారాయి, వారిలో సహ 
జంగా న్యాయవాది కుండే సత్యనిరూపణ పవృ త్రి బలంగా (ప్రకటిత 
మౌతుంది, డాక్టర్‌ రామానుజరావుగారు ఏదై నా వ్యాసంగాని, [గంధం 
గాని |వాయటానికి ముందు ఒక ఆడొ్రకేట్‌ ఓక నును (సతిపా 
ఇషంగణావి8ి తీణుకాచే జాాగతలనసీ* వారు పాటిసారు. సాముగి సమ 


78 


గంగా సేకరిస్తారు: దానిని స్పష్టమైన అవగాహనతో విశ్లేషిస్తారు; 
కొన్ని కచ్చితమైన నిర్ణయాలను తర్కబద్దంగా కీతకొంటాడ: తాము 
(పతిపాదింపదలచుకొన్న అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించి 
ఒక నిశ్చితాధి|పాయానికి వస్తారు; దానిని అస్పష్టత లేకుండా, పండొ 
లిచి చేతులో పెడుతున్నట్టు వ్య కీకరించటానికి (పయత్నిస్తారు. 
రామానుజరావుగారు వ్యాసం (వాయటానికి ముందే ఎంతో మధన 
పడతారు. మజ్జిగ చిలికిన తరువాత వెన్న ఆ తీసినట్టు సారస్వత 
నవసితాన్ని మనకు అండిస్తారు. వారి వ్యాసాలలో అస్పష్టత మందు 
కుతో దొర కదు? తర్క-బద్దమెన ఆలోచన ఎక్కడా కుంటుపడదు; 
లక్ష్యం లేకుండా అక్షరం ముందుకు సాగదు; పతి పా ద్యాంళాన్ని 
అన్ని అంచులతో ఆవిష్కరించే అ|పమత్తత అడుగడుగునా (పత్యక్ష 
మౌతుంది; ఎంత జటిలమైన విషయానై్ననా సర ళంగా, స్పష్టంగా, 
సహజంగా, సం్యగహంగా చెప్పటంలో నిష్ట గోచరమౌతుంది; మొత్తం 
వ్యాసం చదివితే ఒక నిర్మాణ శిల్పం పరితల మనస్సుల్లో (పసన్న 
మౌతుంది. అందువలన డాక్టర్‌ రామానుజరావుగారు చరి|తను 
గురించి |వాసినా; సంస్కృతిని సురింటు సహక రదిన్వ్యా సాహిత్యాం 

న ఒక వాసవ కథనం కంటె 
విశిష్టంగా సాహిత్య కళాఖండ గౌరవాన్ని సం రంకు. అది 


ఇ 


రాని ( 
శాలను గురించి విపెచించినా వారి రచ 


కర విమర్శ వ్య క్రిత్వం (పకటిం ంచే | (పతిభాస్వభా వం, 

డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారి విమర్శక వ్యక్తి 
త్యంలో వచె వై తన్యంగా వెలుగొందే శ కి వారి పతికా రచనా 
పవృ త్రి. వారి వ్యాసాలలో సగానికి వెగా ప్మతికల కోసం (వాసిన పె, 
మరికొన్ని రేడియో పసంగాలు. మరికొన్ని వివిధ సాహిత్య 
సభలలో చదివినవి; వివిధ సందర్భాలలో వ్యాసాలుగా వాసినవి, 
ఆన్నింటిలో కంచె ఆధిక సంఖ్యలో వారి ష్మతికా వ్యాసాలే వెలు 
VY... aa కకం xd Rom సనదుబీవనంటో 


79 


ప|తికల పాత గణనీయ మెంది. అందులో సురవరం _పతాప రెడ్డి 
గారితో కలిసి రామానుజరావుగారు పతికాపపంచంలో సాగించిన 
సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ వై తన్యపర మైన ఉద్యమం 
చరి|తలో విస్మరించలేనిది, ఈ శతాబ్ది రెండు మూడు చర ణాల్లో 
రామానుజరావుగారు వ్యాసం (వాయని తెలుగు ప్మతిక తెలంగాణంలో 
లేదంటే అతిశయో క్రి కాదు. కొన్నాళ్ళు గోల్కొండ ప్మ్యతికకు 
సంపాదకీయాలు వారే వాశారు. శ క్రిమంతుడై న పతికా సంపాదకునికి 
ఉండవలసిన వ్య క్రిత్వం డాక్టర్‌ రామానుజరావుగారిలో పుష్కలంగా 
ఉంది. తెలుగులో పష్మ్యతికా సంపాదకులు ప|తికా రచనకు వెట్టిన 
ఒరవళ్ళను గురించి |పత్యేకంగా అధ్యయనం జరిగిలే, రామానుజ 
రావుగారు దినప్మతికా సంపాదకీయాలలోనూ, సాహితీ ప్మతికావ్యాసాల 
తోనూ చెపిన (పయోగాలను గురించి ఒక (పత్యేక అధ్యయనం 
చేయదగినంత నేర్చరితనాన్ని |పదర్శించారు. 


నిజం చెప్పాలంటే ప డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు గారి 
విమర్శ జీవితానికి వెలుగు నిచ్చేది వారి పతికా రచనా (పవృ త్తి. 
ఈ శతాబ్ది పూర్వార్ధంలో, ప్యతికారచనకు ఒక సాహిత్య స్థాయి 
ఉండేది; ప్మతికా వ్యాసంలో రచయిత వివిధాంశాలలో చేసిన పరి|శమ 
(పతిఫలిస్తూ ఉండేది. ఒక సంపాదకుని స్థాయిలో నున్న సాహితీ 
మూర్తి వ్యాసం వాస్తే అందులో (పామాణికంగా వరిగణింపదగిన 
ఎన్నో విలువల వివేచనలు వెలువడుతుండేవి. పవ్మ్యతికా రచన జాతికి 
(పత్యక్షంగా చెప్పుకొంటున్న స్మృపమాణమైస సంజాయిషిలాగా, వాస్తవ 
మైన నిశ్లేషణలాగా, బాధ్యతాయుత మన కళాభివ్య క్తిలాగా, నడుస్తున్న 
చర్మిత వ్య క్రకరిస్తున్న సత్యస్వరూపం లాగా అనిపించెది. అటువంటి 
అనుభూతి నందింపగలిగే ఒక శైలి పష్యతికా సంపాదకుల కుండేది. 
ఆ కోవకు చెందిన వ। తికా రచన డాకర్‌ రామానుజరావు గారిది. 


80 


డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు గారికి భాషా సాహిత్యాల 
మీద అపారమైన | పేమాభిమానాలున్నాయి. ఆం ధత్వాన్నీ, ఆంధ 
భాషనూ, ఆం|ధ సంస్కృతినీ, ఆం|ధుల చరి తనూ మనసార 
(పేమించే సాహితీ మూర్తులలో రామానుజరావుగారు అ|గగణ్యులు, 
రాయ|పోలు, విశ్వనాథ మొదలైన కవులు రచించిన (ప్రబోధ క విత్వ 
(పభావంతో |పతిభావంతంగా కవిత లల్లటమే కాకుండా, |వాసిన | పతి 
వ్యాసంలో తమ దేశభాషాసాహిత్యాభిమానాన్ని సంయమనంతో సమ 
న్వయ దృష్టితో (ప్రకటించిన సాహిత్య సమారాధకు డాయన. 


తెలంగాణలో సాగిన సాహిత్య చైతన్యాన్ని తెలియక 
ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అభినివేశంతో అక్కడి తెలుగు 
వెలుగులను అఖిల |పజానీకానికి చాటి చెప్పటానికి కలంపట్టి కొన్నాళ్ళు 
తెలుగువారి సాహిత్య సమ్మగావగాహనకు కృషి చేశారు డాక్టర్‌ 
రామానుజరావుగారు. తీర |పాంతంలోనూ, రాయలసీమ |[పాంతం 
లోనూ సాగిన సాహిత్య వికాసానికీ, తెలంగాణలో సాగిన సాహిత్య 
వికాసానికీ ఉన్న భేదాన్ని విడమరచి చెప్పటమే కాకుండా, ఒకుగా 
మ్మడిగా తెలంగాణా సాహిత్య చైతన్యం ఎన్ని ఉద్యమాలను 
సాగించి, కష్ట నిష్టరాలను ఎదుర్కొని స్వతంత భారత చైతన్యంతో 
దీటుగా రావలసి వచ్చింది, ఆ సంఘర్షణలో తెలంగాణా ఎదుర్కొన్న 
సమస్యలను, సాధించిన విజయాలను, తెచ్చిన సమన్వయాలనూ, 
చెసిన త్యాగాలనూ ము క్తకంఠ౦తో తన సాహిత్య విమర్శ వ్యాసాల 
ద్వారా తెలియ జెప్పిన సహృదయ విమర్శకులు డాక్టర్‌ రామానుజ 
రావు గారు. 


ఉత్తమ ఏమర కునికి ఉండవలసిన లక్షణాల నన్నింటిని తమ 
సాహితీ వ్యక్తిత్వంలో పండించుకొన్న పరిణత సాహితీమూ ర్తి డాక్టర్‌ 
చఉేవలపలి రామానుజరావుగారు. ఎన్సుకొన్స అంశంమీద గాఢమైన 


8i 


అవగాహన లేనిదే కలం చేతపట్టరు రామానుజరావుగారు. తాము 
చెప్పదలచుకొన్న విశేషాంశాలను స్పష్టంగా నిరూపించుకోనిదే వ్యాసా 
నికి శ్రీకారం చుట్టరు. వ్యాసాంశానికి సంబంధించిన విషయవిపేకాన్ని 
(పదర్శించి తమ నిర్ణయాలను నిర్భయంగానూ, నిర్వ్వంద్వంగానూ 
(పకటించటానికి వెనుకాడరు. అనవసరంగా వివరించటం వారికి 
గిట్టదు. అవసర మైన అంశాన్ని విడ వటం వారికి చేతకాదు. వారు 
(వాసే వ్యాసంలో ఓక్క వాక్యం కూడా మనం తీసివేయలేం. ఒక 
వాక్యం మీద మరొక వాక్యం తర్క-బద్దమెన ఆలోచనకు సోపానంగా 
నిలిచిజంటుంది. అందువలన రామానుజరావుగారి విమర్శ వ్యాసం 
(పత్యక్షర సార్ధకం; సాహిత్యసార సం్యగహం. 


డాక్టర్‌ రామానుజరావుగారు విమర్శలో చేసే కొన్ని నిర్ణ 
యాలు, (పకటించే అభ్మిపాయాలు న్యాయాధికారి తీర్చుల్లాగా 
ఉంటాయి. ఆ |పవృత్తి వారికి సాహిత్యరంగంమీద ఉన్న అభిమా 
నాన్నీ, అధికారాన్నీ తెలియజేస్తుంది. కొన్ని వాక్యాలు గమనిద్దాం: 


1. “రాజకీయంగా వేరుపడిపోయినప్పటికిని భాషాదృష్టా$ తెలం 
గాణా 1పాంతం ఆం్యధ పాంతంలో సన్నిహిత సంబంధం 
కలిగియుండినది. ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. 
కావున తెలంగాణా |[పాంతంలో తెలుగు పాండిత్యం లేదని, 
తెలుగు సంస్కృతికి చోటు లేదని ఆంధపదేశ్‌ యెర్పడక 
పూర్వం కొన్ని వర్గాలలో వ్యాపించిన అభి[పాయం సరియైనది 
కాదు.” (తెలంగాణ సాహితీ వికాసము. వ్యా).) 


9. “తెలంగాణా (పాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపో లే 
దన్నది సత్యం.” (తెలంగాణా సాహితీ వికాసము (వ్యా)). 


ASP-_6 


82 
“తెలంగాణా సాహిత్య రంగంలో నవయుగోదయానికి వైతా 
శికులు నిస్సందేహంగా కొమ్మరాజు వేంకట లక్ష్మణరావు 
గారు .... ఆధునిక యుగంలో తెలుగు భాషా వికాసానికి కృషి 


చేసిన వారిలో వీరేశలింగం |పక్క-న ఉండ వలసినవారు."” 
(తెలంగాణా సాహితీ వికాసము. వ్యా)). 


“ఆంధృ్మపాంతంలోని ఆం|ధోద్య మానికి, తెలంగాణా [పాంతం 
లోని ఆం ధోద్యమానికీ వ్యత్యాసమున్నదని ఈ సందర్భంలో 
చెప్పవలసియున్నది. ఆం్మధ (పాంతంలో అది ఒక (పత్యేక 
రాష్ట్ర సాధనకు కృషి చేసినది. తెలంగాణలో అది మొదట 
సాహిత్య (పచార ఉద్యమంగా (పారంభ మై, తరువాత బాధ్యతా 
యుతమైన పరిపాలనకొరకు పోరాటము నిర్వహించిన రాజ 
కీయ ఉద్యమంగా పరిణమించినది” (తెలంగాణ సాహితీ 
వికాసము, వ్యా.) 


“పరిశీలించి చూస్తే ఫారసీ, ఉరుదూ సాహిత్యాలు తెలుగును 
ఎక్కువగా |పభావితము చేసినట్టు కనిపించదు. ఈ [ప్రభావము 
యేమైనా ఉంటె అది శబ్దజాలంమట్టు ౩ పరిమితమైనది. ఈ 
పంత స్క ఉర్జూ సాహిత్యాలను చదివిన (పెరణతో, ఉత్సాహ 
ముతో వచ్చిన సాహిత్యం చెప్పదగిన దేమియు లెదు. ఇదే 
విధంగా తెలుగు సాహిత్యం కూడా ఆభాషలలోనికి వెళ్ళలేదు.” 
(తెలంగాణ సాహితీ వికాసము. వ్యా.), 


“హిందూ ముస్టింల సంస్కృతుల సమ్మేళన ఫలితంగో 
రూపొందింది ఉర్దూ భాష. ఉర్జ్దూకూడ ఫారసీవలె మధుర 
మున కామో (తెలుగుభాష -ఫార సీ, ఉరూల (పభావము) (వ్యా). 
శై © 


LU, 


A 


83 


LIE 


సంస్కృత సాహిత్య (గంథాలు తగినన్ని ఉర్దూ భాషలో 
రాలేదు. దేశభాషా సాహిత్యాలవైన ఉర్దూ ఫారసీ సాహి 
త్యాల (ప్రభావము ఎంత సకినదో సంస్కృత సాహిత్య (పభా 
వము ఉర్దూ సాహిత్యమువైన అంతగా పడలేదనికూడా ఈ 
సందర్భంలో చెప్పితే ఆంత అతిశయోక్తి కాజాలదు.” (ఉరూపె 
సంస్కృత భాషా (ప్రభావము) (వ్యా.). 


““తకాలము మేలు వచ్చుకాలము కం టెన్‌” అని నమ్మిన 
నిరాశావాదిని కాను నేను....మనిషి ఆధునికుడు కావటం 
అంటే గతాన్ని పూర్తిగా సమీక్షించుకొని, వర్తమానంలో 
జరుగుతున్న పరిణామాలను గుర్తిస్తూ, సుందర భవిష్యత్తును 
నిర్మించుకొనడానికి _ కార్యోన్ముఖుడు కావడమెనని నా 
ఉద్దేశ రం.” (నల్టగొండ జిలా రచయితల సభల పారంభోప 
(A) ట్‌ి క 

న్యాసము.) 


“రచయితలు చాలమంది స్వేచ్చను గురించి మాట్లాడు 
తుంటారు. ఈ రోజు చాలమంది రచయితలు తమకు తామే 
బానిసలు. అవకాశాలకు బానిసలు” (నల్టగొండ జిల్లా రచయి 
తల సభల (పారంభోపన్యాసం). 

“పస్తుత పరిస్థితులలో సమాజాన్ని |పకోపింపజేయటం కాదు 
రచయిత చెయవలసిన పని; ఉద్దిప్తం చేయటం” (నల్ల.జి.ర. 
స, (సాం. 


“తెలుగు విద్వన్మణి శ అనంతకృష్ణశర్మగారు. (నేనెరిగిన 
అనంతకృష్ణశర్మ గారు) (వ్యా.) 





12. 


2. 


14. 


19. 


16. 


Ll 


84 


“విశ్వనాథ సత్యనారాయణగారు నూటికి నూరుపాళ్ళు తెలుగు 
వాడు....క ల్రీ లేని జాతీయవాది....పాచీనులో |పాచీనుడు, 
ఆధునికులలో ఆధునికుడు.... ఇటువంటి సర్వతోముఖ మైన 
పతిభాశాలి గడచిన కొన్ని శతాబ్దములలో తెలుగుదేశమునందు 
జన్మించలేదని నిస్సందేహముగా చెప్పవచ్చును. (నా దృష్టిలో 
విశ్వనాథ సాహితీ వ్య క్రిత్వము. వ్యా.) 


“ఆం ధభాషకు ,ఆంధ సరస్వతికి కృుతిమమైన సరిహద్దు 
లను, పొలిమేరలను కల్పించుటకు వీలు లేదు. అట్టి [పయ 


.త్నాలు విఫలమైనవి.”' (తెలంగాణలో జాతీయోద్య మాలు) 


“ఆధునికాం[ధ వాజ్మయ సౌధమునకు మూల _స్రంభములు 
అయిదు. పీ రేశ లింగము 2) లక్ష్మణరావు) ర) నాగేశ్వర 
రావు 4) చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్ర లి) గురజాడ అప్పా 
eT (“శోభి సాహిత్య మాసప్మ తిక సంపాదకీయం-195 1). 


“సూర్యుని రశక్మివలె ఆం|ధప|త్రిక తెలుగు మాట్లాడే (పతి 
పల్లెకు వెలుతురు నిచ్చినది' (స్వాతంత్ర్యానికి పూర్వం 
ప్మతికా రచన, వ్యా.) 


“సమాజాన్ని |పభావితం చేసిన రచయితలలో వేమన్నవంటి 
వాడు చలం....” (స్వర్గీయ చలం. వ్యా.) 


“భారతీయ భాషల వికాసాన్ని స్థూల దృష్టితో పరిశీలించి 
నప్పటికిని కక పద్దతిలో జరుగుతున్నట్లు వెల్లడి కాగలదు.” 
(అఖిల భారత తెలుగు రచయితల (( వ) మహాసభలు 
(14 అక్ష, 1981) అధ్యక్షోపన్యాసం.) 





85 


18. “ఆంధ సారస్వత పరిషత్తు ఒక విశిష్ట మైన సంస్థ. ఏ (పత్యేక 
సం|పదాయానికి కట్టుబడిన సంస్థ కాదు యిది. అతి (పాచీన 
మైన సాహిత్యానికీ, అతి నవీనమైన సాహిత్యానికీ సుస్వాగత 
మిచ్చి (పోత్సహించే విశాల భావపూరితమైన సంస్థ.” (యా భి 


సంవత్సరాల జ్ఞాపకాలు). 
జ 


19. “వేర్పాటు ఉద్యమాలు వచ్చినప్పుడు కవి పండితులు ఎవ్వరూ 
అందులో పాల్గొనలేదు. ఇది గమనింపదగిన దషయల," 
(యాబై సంవత్సరాల జ్ఞాపకాలు), 

యా గో 


20. “ఒక మహా రచయిత సంఘము నందలి యన్యాయములను 
అధర్మములను ఖండించి యెదురు తిరిగిన క్షంతవ్యుడే, కాని, 
ఒక వ్యక్తి |పతిభా విశేషమును గు ర్తింపని సమకాలీకులు 
మాతము క్షమార్లులు కాజాలరు.” (వేయిపడగలు) 


ఇలా ఎన్నో ఎన్నికచేసి సూక్తి తోరణం కట్టి వ్యాసద్వారాన్ని 
అలంకరించవచ్చు. విమర్శలో విమర్శకులు కొన్ని వాస్తవాలను 
పేర్కొనవచ్చు; కొన్ని సత్యాలను నిరూపించవచ్చు; కొన్ని వ్యాఖ్యలు 
చేయవచ్చు; కొన్ని |పశ్నలు, ఆలోచనలు, చర్చనీయాంశాలు 
రేకెతించవచ్చు; కొన్ని ఫలితాంశాలు (పకటించవచ్చు; కొన్ని 
తీర్పులు చెప్పవచ్చు. విమర్శకుడు సందర్భోచితంగా అయా అంశా 
లను ఆవిష్య్థారించి తన విజ్ఞతను (పదర్శించుకొంటాడు. డాక్టర్‌ 
దేవు ఎపల్రి రామానుజరావుగారి విమర్శ సాహిత్యంలో వెన పేర్కొన్న 
అంశాలన్నీ గోచరిస్తాయి. ఎన్ని మాటలు చెప్పినా తన మాటలతో 
వ్యాసానికి వ్యక్తిత్వం కల్పించటం రామానుజరావుగారి విమర్శక 
స్వభావం. ఇది ప్రతిభాశాలి చేయగలిగిన పని, 


86 


సాహిత్య విమర్శలో డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారు 
వ్యాసం, ఉపన్యాసం, సంపాదకీయం, ప|తికావ్యాసం, రేడియో 
[ప్రసంగం మొదలైన (|హక్రియలను నిర్వహించారు. అయితే, ఉపన్యా 
సాలను కూడా (వాసి చదివే సం|పదాయంతో సభలలో వినిపించే 
వారు. అందువలన ఉపన్యాసం కూడా సుశిక్షిత మైన వ్యాసంగానే వీరి 
విమర్శలో [పత్యక్షమౌతుంది. మహాసభల్లో అధ్యక్షోపన్యాసాలుగా 
ఇచ్చినవిగాని, స్మారకోపన్యాసాలుగాని, (పత్యేక ఉపన్యాసాలుగాని 
నీడలో నిర్మాణంలో విశ్లేషణంలో వ్య _క్తీకర ణంలో ఒక ప్రత్యేకతను 
(పదర్శిస్తూ ఉంటాయి. ఆకృతికి అవి పెద్ద వ్యాసాలు. “వేగు 
జుక్యలు' అనే “పేరుతో వెలువడ్డ (గంథంలో పదిమంది సాహితీ 
మూర్తుల వాజ్మయ చి|తాల వంటి వ్యాసాలున్నాయి. అందులో కొన్ని 
ప|తికా రచనలు, మరికొన్ని రేడియో |పసంగాలు. డాక్టర్‌ రామానుజ 
రావుగారికి చేపర్లై |పక్రియకుండే [ప్రమాణం తెలుసు, దాని _పయోగం 
తెలుసు. అందువల్ల అనుభవజ్ఞుడు అస్రపయోగం చెసినట్టుంటుంది 
రామానుజరావుగారి విమర్శవ్యాసం. 


విమర్శకునికుండే గుణాలు కొన్ని అతని విమర్శకు కూడా 
ఏర్పడతాయని అంటారు. అలాగే డాక్టర్‌ రామానుజరావుగారి 
వ్య క్రిత్వంలోని గుణాలు వారి విమర్శ స్వభావంలో కూడా (పతిఫ 
లిస్తూ ఉంటాయి. మచ్చుకు ఒకటి రెండు గమనిద్దాం, రామానుజరావు 
గారు పొదుపరి, నిరాడంబరుడు, అర్థ ౦పట్ట కడు జాగరూకత పక 
టించేవారు. అలాగే వారు విమర్శలో కూడా శబ్దాలూ, వాక్యాలూ 
ఎంతో పొదుపరితనంతో వాడతారు. ఆలంకారికమైన అభివ్యక్తి 
ఎక్క-డోకాని కనపడదు. అందువల్ల వారి శైలి చాల నిరాడంబర ౦గా; 
(పసన్నంగా, అర్థ్మపతిపాదనం లొ ఎటువంటి అస్పష్టతగానీ, అనవసర 
మైన శబ్బ్దపటాటోపంగానీ లేకుండా నిర్మలంగా సాగుతుంది. వారి 
శిలి వారి వ్యక్తిత్వానికి (పతిబింబం, 


87 


డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావుగారి విమర్శ సాహిత్యం 
చదివిన పఠితకు ఆయన ఒక సజీవ చరిత సంపుటిలాగా, మూ ర్రీభ 
వించిన దేశభాషాసాహిత్యాభిమానంలాగా, సమదృష్టిగల సాహిత్య 
విమర్శకునిలాగా, మాట్లాడుతున్న అపార జీవితానుభవంలాగా. 
అరవై యేళ్ళ ఆంధ సాహిత్యానికి ఆత్మబంధువులాగా స్పురిస్తారు. 
ఆయన చిరునామా ఆంధ సారస్వత పరిషత్తు. అయినా, ఆం[ధులకు 
ఆయన కూర్చున్నచోటి అఖిలాం|ధ సారస్వత పరిషత్తు! మహాసంస్థ 
వంటి మహావ్య క్రి! 





రొవమానుజరావుగారితో ముఖాముఖి 


మన రాష్ట్రంలోని అకా డెమీల రద్దు విషయము వై మీ అభి 
(పాయ మేమిటి? 

అకా డెమీల రద్దు విషయం సమర్ధసియం కాదు. ఆ విషయం 
మీద ఆం[ధజ్యోతి, ఆం[ధపతికలలో కూడానా అభి| పాయం 
పతికాముఖంగా తెలియజేయడం జరిగింది. జూన్‌ 1988 లో 
ఈ విషయము ముఖ్యమం! తిగారి సమక్షంలో కూడా జరిగింది. 


ఆరు సంవత్సరాల |క్రితం, [పజాస్వామ్యం గురించి మీ కలలు 
కల్చలైనా యన్నారు. ఆ ఆభిపాయాన్ని ఏమైనా మార్చు 
కున్నారా? 

(పస్తుతం కూడా నా అభ్మిపాయం ఏమీ మారలేదు. నాకు 
ఆశాభంగమే కల్లింది. నా ఆశలు, ఆశయాలు, నా పుస్తకం 
“ఉపన్యాస తోరణం”లో “ఆం| ధ|పదేశ్‌లో స్వాతం[తో 
ద్యమం - కొన్ని జ్ఞాపకాలు” అనే వ్యాసంలో పూ_రిగా వివ 
రించాను. రాజకీయ రంగంలో నైతిక విలువలు లోపించి 
నందున | ప్రజాస్వామ్యం వర్టిల్లడానికి ఆరోగ్యకర మైన వాతా 
వరణం ఏర్పడలేదు. 


సాహిత్య రంగంలో మీ జీవిత లక్ష్యం ఏమిటి? 

నేను వ్యవహర్తల కుటుంబం నుండి వచ్చాను. సాహితీ 
కుటుంబంలో నుండి కేవలం సాహితీపరుడిగా రాలేదు. కాని 
ఆనాటి పరిస్థితులలో తెలుగు అంతరించిపోయే (ప్రమాదం 
గు రించి, తెలుగు భాష్మాసవంతి యింకిపోరాదనే తపనతో, 





౧ 
ఓ 


89 


తెలుగు దీపం కొడిగట్టరాదనే కోర్కెతో, దేశాభ్యుదయం 
కోసం, జరిగే అన్ని ఉద్యమాలతోపాటు, తెలుగు భాషాభివృద్ధి 
ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. 


సుర్‌ అ ఫీషరపుంతో మ లక్ష్యం నెర వేరిందా? 

అవును. ఒకనాడు నై శాం కాలంలో తెలుగు దీపం ఆరిపోతుం 
దనే భయం వుండేది. యిప్పుడు ఆ భయం లేదు. తెలుగు 
వెలుగులు యింటింటిలో విరజిమ్ముతున్నాయి. అధికార 
భాషగా తెలుగును గు రించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో 
కూడ తెలుగుకు (పాధాన్యత పెరుగుతోంది. నేను తెలుగు 
వాడిని. నాది తీయనై న తెలుగు భాషి అని సగర్వంగా 
చెప్పుగోగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. నా చిన్ననాటి మిత్రులు, 
ఉద్యమ సహచరులు, అంతా యిప్పుడు ఆనందిసున్నారు. 


ఆధునికాం| ధ మహాకవులలో మీకు (ప్రత్యక్ష సంబంధా 
లున్నాయి. వారిలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన వారిని 
గురించి చెప్పండి. 

సాహితీ లోకంలో చాలామంది ఆధునికాం[ధ్ర మహాకవులతో 
నాకు పరిచయాలున్నాయి. వారి పుస్తకాలన్ని చదువుతాను. 
కొన్ని విషయాలలో వారితో ఏకీభవించనూవచ్చు. మరికొన్ని 
విషయాలలో విభేదించనూవచ్చు. చిన్న కథలు మొదలు, 
నవలల వరకు, మినీ కవితలు మొదలు ఖండకావ్యాలు నిండు 
కావ్యాలు కూడా చదువుతాను. మహాకవు అెవరో, గవ 
రచనలేవో అన్నది కాలమే నిర్లయిస్తుంది. మంచి రచన 
ఎక్క-డ వున్నా, ఎవరు |వాసినా, నేను చదివి ఆనందిస్తాను. 
చేతనై న సహకారము అందజేస్తాను. 

ASP-7 


90 


ఈ యుగంలో trend setter ఎవరు? 
నా అభ్మిపాయంలో వీరేశలింగం, గురజాడ, రాయపోలు 
మరియు శ్రీశ్రీ. 


యింత వై విధ్యంగల ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక 
యుగక రని నిర్ణయించడం మంచిదా కాదా? 

కాదు. యిప్పుడే తొందరవడవలసిన అవసరంలేదు. ఆది 
భవిష్య తే నిర్ణయిస్తుంది. 


(పాచీనాం ద కవులలో మీ అభిమాన కవి ఎవరు? 
తిక్కన, పోతన, చనం 


సాహిత్య రంగంలో పాంతీయ తత్త్వాన్ని మిరు సమర్డి 
స్తున్నారా? 

నేను రాజకీయరంగంలోనే (పాంతీయతత్తాన్ని సమర్థించ 
లేదు. యిక సాహిత్యరంగంలో అసలె సమర్థించను. 


రచనల యొక్క |పభావం సమాజం మీద ఎంతవరకు 
వుంటుంది? 

(పభావం తప్పక వుంటుంది. కాని ఆచరణలోకి రావడంలోనే 
అడ్డంకులు ఏర్పడుతుంటాయి. 


కవుల లేదా రచయితల లక్ష్యాలు సిద్ధించిన సంఘటనలుం టె 


చెప్పండి? 


స్థ ఎన్నో ఉద్యమాలమీద రచయితల (పభావం పడింది. ఉదా 


హరణకు మన జాతీయోద్యమాన్ని, ఆంధోద్యమాన్ని 
వ. రొా(శ-నవచ్చు. గాంధీ, కార్డ్‌ మార్క; టాల్‌స్టాయ్‌ మొద 
తన మహనీయుల suse Fro గనవచ్చును యగ 


91 
నేటి విప్పవ రచయితలమీద మీ అభి పాయం ఏమిటి? 


హింసాత్మక ఉద్యమాలు నేను యిష్టపడను. రచనలలో 
సహితం హింసా (పబోధం నాకు నచ్చదు. నను అభ్యుదయ 
దృక్పథం కల మితవాదిని. గోపాలకృష్ణ గోఖలేపట్ట అభి 
మానం కలవాడిని. స్వామ్యవాద సమసమాజ స్థాపన నా 
ఆశయం.అందు కనుగుణ మైన రచనలను నేనాహ్వానిస్తున్నాను. 


నేటి నవలా రచయితల మీద, రచయితుల మీద మీ అభి 
[పాయం ఏమిటి? 
కొన్ని చాలా మంచి నవలలు వస్తున్నాయి కొన్ని చవకబారు. 
నవలలు కూడా వస్తున్నాయి. నేటి కొందరి రచనలలో (పతిభ 
స్పష్టంగా కనిపిస్తుంది. (పతిభలిని అనుకరణ రచనలుకూడా 
కనిపిస్తున్నాయి. 


ఆధునిక తెలుగు సాహిత్యంలో మహా కవయితి ఎవరు? 
ఎందుకు? 


ఎందరో కవయితులున్నారు. కాని మహా కవయ్యితు లెవరు 
కనిపించడం లేదు. 


సాహిత్య రంగంలో డబ్బుకోసమో, సతకొనమో, ఆత్మ 
వంచన చేసుకుంటూ [బతి కేవారిని గురించి మీ తీర్చు ఏమిటి? 
నాకు సదభిిపాయం లేదు. 


(కాంతదర్శియైన జ్ర కళ్ళకి మార్‌ స సిద్ధాంతం కూడా 
రంగుటద్దం కాదా? 
నిస్సందేహంగా రంగుటద్దాలె. కవి స్వేచ్చగా స్వాతం్యత్యంగా 
ఆలోచించాలి. గుండె పలికిన పలుకులు చెప్పగలిగాలి. అంతే 
ASP-8 


92 


కానీ, ఏదో ఒక యిజానికి సంబంధించిన కంచెలో చేరవలసిన 
అగత్యం లేదు. లోక కల్యాణం, సమాజ (శేయస్సు కొరకు 


అనుగుణంగా స్పందించాలి. 


తెలుగు వాళ్ళు తప్పక చదువాల్సిన పు స్తకాలేవి? 

భారతం, భాగవతం, శతక వాజ్ఞయం న్‌ (పత్యేకంగా సమన, 
తాళ్ళపాక కృతులు, త్యాగరాజ కృతులు, శేతయ్య పదాలు, 
వీరేశలింగం, చిలకమ రి, పానుగంటి వారి కొన్ని రచనలు 
మరియు గురజాడ వారి ముత్యాల సరాలు, కన్యాశుల్కం, 
రాయ పోలు వారి తృణకంకణం, ఆం|ధావళి, తెనుగుతోట, 
విశ్వనాథవారి న్‌ త, కిన్నెరసాని పాటలు, వేయిపడగలు, 
శ్రీశ్రీ మహ్మాపస్థానం, చలం కథలు, ముద్దుకిష్ణ సంకలనం 
వైతాళికులు, ఉన్నవగారి మాలపల్లి. 


మీ సాహిత్య జీవితాన్ని ప్రభావితం చేసిన పు స్తకాలేవి? 

ముఖ్యంగా సాహితీ ఉద్యమాలు నన్ను (ప్రభావితం చేశాయి. 
బాలం నుండి యువ దశ వరకు చదువంతా యింగ్లీషు మీడి 
యంలో చదువుకోవడం జరిగింది. యింగ్లీషు ద్వారా చదివిన 
వాడిని కావున యింగ్లీషు రచనలు నన్ను ప్రభా వితుని చేసినవి. 


' &, Shakespeare, తెలుగులో భారత, భాగవతాలు. 


మీ (ప్రజా జీవితాన్ని |పభావితం చేసిన వారెవరు? 

నేను అఖిల భారత స్థాయి నాయకులచె |పభావిత మైనాను. 
ఉదాహరణకు గాంధీ యుగానికి చెందిన న్మెహూ, మౌలానా 
అబుల్‌ కలాం ఆజాద్‌, ఆచార నరేం|దదేవ్‌, గోఖలే, తిలక్‌, 


._1పేంచంద్‌, గాలీబు (పముఖులు నా సాహిత్య, (పవా 


జీవితా ల్ని [పభా వితం చేశారు. 


fe 


93 


రచనా ముదణావకాశాల గురించి చెప్పండి. [(గంథాలయాలు 
పచురణక ర్ర అయినటువంటి (గంథక ర్తకు ఎంత వరకు 
తోడ్పడుతున్నాయి? 

పేపరు ధర, |పింటు ధర బాగా పెరిగిపోయాయి. పుస్తకాలు 
ఎవరికివారు (పచురించుకో వడం చాలా కష్టతర మై నోలపలటి: 
తెలుగులో |పచురించే (పతి పుస్తకాన్ని జిల్లా [గంథాలయ 
సంస్థలు కనీసం పడి పుస్తకాలైనా కొంటే రచయితకు 
ఆర్థిక, హార్దిక |పోత్సాహాన్ని యిచ్చిన వవుతాయి. (పస్తుతం 
(గంథాలయాలు ఎంత తోడ్పడవలెనో అంత తోడ్చ్పడ టంలేదు. 
(గంథాలయ సంస్థలవలన రచయితలకు జరుగుతున్న మేలు 
చాలా తక్కువ అని నా అభిి పాయం. 


ఇతర భాషాసాహిత్యాలతో పోలిస్తే మన సాహిత్యస్థితి ఏమిటి? 
తెలుగు సాహిత్యం సంతృప్తి కరంగానే ముందుకు సాగుతోంది. 


అవార్డులు, బిరుదులు మంచివా చెడ్డ వా? 

ఆ|శిత పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా యిచ్చే అవార్డులు 
మంచివే. విరుదులవై మోజు సరై నదికాదు. పోతనకు విరు 
దెందుకు? ఎవరికి కీ గ్రీ బిరుదులు తగిలించుకున్న ంతమా| తాన 
శాశ్వతంగా నిలువదు. అంతగా పెరుగదు. వారి ర చనలబట్టి 
మా|తమే కీర్తి నిలుస్తుంది. 


ఎలావుంటి మన సాహిత్యం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల 
నందుకోగలదో చెప్పండి? 

సమకాలీన సమాజానికి (పతిబింబంగా వుండి (పగతిపథంలో 
పురోగమిస్తూ జాతీ అభ్యుదయానికి, మానవ కళ్యాణానికి ఉవ 
రోగ పడ వలెను. అప్పుసే దానికి విశ్యజనీనత, నిత్యనూత 


94 


నత్వం సిద్దిస్తుంది. ఆ సాహిత్యానికి జాతీయ, అంతర్జాతీయ 


స్థాయి లభిస్తుంది. 


ఈ యువతరానికి ఏదైనా కార్యక మాన్ని సూచించండి? 

యువతరాసికి (క్రమశిక్షణ కావలెను, నైతిక విలువలు పాటించి 
(పగతిమార్గంలో అఖిలభారత దృక్పథంతో ముందడుగు వెయ 
వలెను. ఆధునిక దృక్పథం, వైజ్ఞానిక దృక్పథం ఉండ వలెను, 
పాంతీయ భాషా సంస్కృతులు పరిపూర్ణంగా అభివృద్దిచెంద 
వలసిందే కాని, ఆవి భారత జాతీయతకు గొడ్డలివెట్టు కారాదు. 


మీ “యాభై సంవత్సరాల జ్ఞాపకాలు” పుస్తకం తర్వాత నుండి 
యిప్పటివరకు జరిగిన కాలంలో మీ జ్ఞాపకాలు చెప్పండి? 
రెండు మూడు మాటల్లో చెబితే సరిపోదు. నా జ్ఞాపకాలు 
చాలా ఉన్నాయి. వివరాలు “నా యాభై సంవత్సరాల జప 
కాలు” పు సకాన్ని పునఃపరిశీలనచేసి సరిచూసుకొని ముదించ 
దలచుకున్నాను. దానిలో మిగతా జ్ఞాపకాలన్నీ పొందుపరు 
సాను. 


జాజి చార్య తిరుమల, 
సీతాశరచ్చం. ద 


% 


రి 


Pa) 


‘Nu Ronan Game (ఫై ‘qa saggy yom @ 
feta కిటి. spon : gen feng 
egtremoy! onegeilon qr QU foes "Glan 


జ్‌ 


9౪06127706 








దేవులపల్లి రామానుజరావు గారికి 
పలువురు | పముఖ పండితుల లేఖలు 


44, Maredpalli 
Secunderabad. 
30_3_42 


My dear Friend 


I must first ask your pardon for long silence over 
a number of your letters, pouring forth your love and affe- 
ction. As a budding poet you «an guess at it. The Bee 
sings till the lotus opens its gates. After getting in and 
tasting the honey either forgets the song or unable to 
tune herself in Ecstasy. A some what similar state 
creeps over my mind. Otherwise it is inexplicable. I 
read your poem picture your heart, the whole associa- 
tion is 50 close and intimate. Now I thought of writing 
to you often, but it does not happen. Can you unravel 
this? 


Ithink you might have had your essay by this 
time. Mr. Sitaramaiah also has a high opinion of it. 
Why not publish it? Only be careful in proof reading. 


That we can do during these summer holidays. 


Your friends did not see me as they promised. I 


kept Andhravali ready for you. 


96 


Many thanks for your offer of help. I gave Rasa- 
gangadhar to the press and advanced Rs. 200 /- We 
must see ధ్వన్యాలోకం, వ్య క్రివివేకం, హృదయదర్పణం also to 
be brought in to Telugu. Atleast the future people will 
remember your names. There are many works on 
poetics. But these are really original contributions 
to the thought and each in its own way is an indepen- 
dent investigation into this most bewitching phase of 
human endeavour. 

More in my next. 

Your most sincerly 
R. SUBBA RAO. 


ఖః య స 


Maredpalli 
Secunderabad 
16 April 
My Dear young Friend, . 


Your very kind letter to hand. Itried to ascertain 
whether you have come back from Nagapore but could 


not get correct information. 


Recently I had been to Nellore for Tikkana Jayanti 
and was surprised to find s0 many votaries of your 
muse. Perhaps the days are fast approaching when the 
Andhras recover their own not - lost but much neglected 
glory of literature. Even the reception and honcur done 


to me were quite disproportionate to what I deserve. 


97 


I wish that Telangana should pay its part with due 
pride and zeal. You are my hope and your Nellutla is 
there. Can’t we form our selves into a band of young 
men and devote to that triumphant end when all the 
sleeping songs and buried beauties wake up and make 


our lives sweet and soft ? 


The Sahiti Mekhala people of Chandur are con- 
templating to honour our Ambadipudi Kavi. They have 
elected me as the President of the function. The date 


is not known. 


At Gadwal an association called young intellectuals 
is formed and they are brimming with enthusiam to sing 


a new song and brush up the old strings. 


But apart from these 1 am anxious to meet you 
and some of the young friends so that 1 may unburden 
myself before them and handover the torch. Some thing 
prompts that there are many gems that are to be 
discovered only to finish this garland of fadeless colours 


and perpetual fragrance. 


Don’t let your song break not the music slumber. 


Where is Nellutla - the streak of poetic flame ? 


If oppourtunities favour try to have gatherings of 
our folk and we shall spend a day or two and see if 
this spring has brought us a message of love and 


sweetness, 


98 


Please do confer with other young votaries of the 


muse and let me know the response. 
Hope you are all doing well. 
With regards. 


Yours faithfully, 
R. SUBBA RAO. 


ఖః | % ఖః 


పురశవాకం, మ।దాసు - /. 
న్‌ 1 


శ్రీయుత దేవులపల్లి రామానుజరావు మ్మితవర్యులకు ష్‌ 
యుడు మల్పంపల్లి సోమ శేఖర శర్మ అనేక నమస్కార ములు, 
ఉభయకుశలోపరి. 


ఫీ గిడుగు సీతాపతీగారి వలను, శీ, పందిరి మలికారునరావు 
cw య a op జ 

గారి వల్లను, శ్రీ రాయన్నగారి వల్లను ఆలంపురం సారస్వత 
పరిషత్తు సభలు మహావై భవంగా జరిగాయని విని అపరిమితానందం 
పొందాను. అభఖిలాం| ధదేశంలోను అంతటి పనిచేసి చూపించిన సంస్థ, 
అంత మహావై భవంగా సారస్వత పరిషత్తు సభలు అంత భారీయెత్తున 
అంత జయ పదంగా జరిపిన సంస్థ కుర్‌ స సారస్వత పరిషత్సం సై. ఇది 
యెంతమాాతమూ అతిశయో క్రి కాదు. ఆంధ సారస్వత పరిషత్తు 
ఈనాడింతటి ఉన్నత స్థితికి రావడానికి మీవంటి, శ్రీ పులిజాల 


99 


హనుమంతరావుగారు వంటి సారస్వత సేవాపరతం|తులు దానికి 
సారథ్యం వహించడమే కారణం. ఎప్పటికయినా దానిని అఖిలాం|ధ 
దేశంలోను (పభుత్వ సహాయం ఉన్నా వారి పర్య వేక్షణ [కింద 
కాకుండా ఒక విశ్వకళాపరిషత్‌ గా దిద్దగలిగితె ఆనాడు మీ అందరి 
కృషి సఫలమయినట్టూ నా స్వప్నం సఫలమయినట్టు భావించి 
సంతోషం పొందుతాను. మీ అధ్యక్షత [కింద సభల నింత జయ 
(పదంగా జరిపినందుకు మళ్ళీ మీకు నా అభినందనాలూ అభివంద 
నాలూను. మంతవాదిగారు ఇంకా రాలేదు. అందువల్ల వారు చెప్ప 
వలసింది మాృాతమే మిగిలింది. అలంపురం వంటి చిన్న [గామంలో 
అంత గొప్ప యెత్తున సభలు జయగీయమానంగా జరిపారంటే అది 
చాలా విశేషం; (పశళశంసాపా తమైన పిడత 


తెలంగాణా చరి|తను స్వతర్శత ముదణాలయంలో అచ్చు 
వేయించుటకు (శ్రీ ఖాసా సుబ్బారావుగారితో మాటాడినాను. కాగితం 
కొని యిస్తున్నాను. పతి వారమూ దాన్ని తెలుగు స్వతంతలో (పక 
టించి దాన్ని పుస్తకంగా తీస్తే wide publicity వస్తుందికదా, 
ఆ విధంగా చెయ్యరాదా అని సుబ్బారావుగారన్నారు. దానికి సారస్వత 
పరిషత్తువారిని కనుకో»-వాల, అది వారి యిష్టం అన్నాను. వారికి 
(వాసి కనుక్కోండి అన్నారు. నాకు ఆ పతికలో |పకటించి తీరాలనే 
పట్టుదల ఏమీలేదు. అందువల్ల మీయిష్టం; |పకటించమం టి (పకటి 
సాను; లేకపోతే లేదు. దయచేసి (వాయగోరెదను, 


తెలంగాణాలోని Prehistoric remains and burials ను 
గురించిన ఫోటోలు Archeaological Department లో తీసికొని 
పంపించమని లోగడ |వాసినాను; వాటి నింతవరకు పంపలేదు. 
దయయుంచి త్వరలో పంపగోరెదను, 


100 


తమరు ఆదరాభిమానములతో పంపిన పచ్చతోరణము, నవ 
నీతము అనే రెండు పుస్తక రాజములు అందుకొన్నాను. వాటిని చది 
విన తరువాత తమకు (వాద్దామని ఇంతవరకు |వాయలేదు. అసలు 
ఆవి మీరు పంపగానే అందినట్టు (వాయ వలసిందేమో అని ఇప్పుడను 
కొంటున్నాను. జరిగిన ఆలస్యానికి క్షంతవ్యుడను. 


పచ్చతో రణము నిజముగా ఎప్పటికీ కాంతిచెడని పచ్చదనము 
మాతని, నవ్యత వని న్‌ఖ్రాత ఎ పద్యాల పచ్చతోరః కమ ఓరుగల్లుమీద 
ఇదివర కెందరో (వాశారు. ఎందరు |వాసినా, మె పద్యాలలో కొత 
టి హృద్యములై న భావములూ కనబడి మనస్సుకు (పప్రమోదము 
కలిగిస్తూనే ఉన్నది. “పురుష భామామణులయంటి తరుణులందు ఖడ్గ 
తిక్కన భార్యలొక్కరునులేరె;”- ఎంత చక్క గా చెప్పారండీ- చాలా 
రమ్యముగా ఉంది. తాణసము?; సం కొంతి, ఆనోర.ల్‌, మూగ బిడ్డ - 
ఒక లేమిటి అన్ని అప్పుడె వికసించి పరిమళము వెదజల్లై మల్లెపూలలా 
పున్నాయి. చ.వి చాలా ఆనందించాను. ఈ సందర్భంలో ఒక 
మనవి. తరువాత మర చిపోతానేమో- పో లీసుచర్య జరీపిన 
తెలంగాణాలో వచ్చిన తెలుగు | గంథములన్ని కయిన న వము అవి 
యక్కడ దొ దొరుకును చెప్పలరా? 


FH జీ 
సెరువాలతి 


Ea 


మీ నవనీతము కూడా చదివాను. అదిన్ని నిజంగా నవసీతమ. 
జాతీయోద్యమము - వాజ్మయ పభావము అనే వ్యాసం చదివాను. 
మ అభి పాయ మేమో తాన es ఆం| ధో ద్య మం తప్పితే 
హోంరూల్‌ ఉద్యమంకాని గాంధి మహాత్ముని సమో నిరాకర 
ణోద్యమం కాని కోస్తా ఆంధ కవిత హృదయములను సందింప 


జేయలేదనే నా అభిిపాయం. స్వరాష్యాపు పాటలు, స్వఠాజ్యర థం 
గేయములు (మాకొద్ది తెల్లదొ రతనము వంటివి) రొలెదనను నెను 
కాని సాహితివంటి సాహిత్య పతికలలో పకటితములై న" గద్యపద్య 


101 


రచనలను చూస్తే ఉద్యమము దొక దారి కావ్య జగత్తు దొక దారి 
యైనదేమోయని అనుకొంటున్నాను. ఆ యాశయాలను, ఆ యాదర్శా 
లను, ఆ సంచలనాన్ని పతిఫలింప జేసే కావ్యం ఏమీ రాలేదేమో 
తెలుగు దేశంలో (తిరస్థ పొంతంలో). నవనీతం ఓక్క తెలంగాణాలో 
మా|తమే చలామణీ కావలసిన గంథం కాదు, అదేకాదు, పచ్చతోర 
అణమూ అంతే. ఇవి రాయలసీమలోను |పాగాంధంలోను విరివిగా 
(పచారానికి రావలసినవి. సాధారణంగా తెలంగాణాలో (పకటితమయ్యె 
పుస్తకాలను గురించి కోస్తా జిల్హాలవారికి తెలియడంలేదు. రాయలసీమ 
వారికీ అంతే అపకాతాను రాలేడు కోస్తా జిల్లాలలో పకటిత 
మైనవి తెలంగాణా హారికి తెలుస్తున్నవో లేవో చెప్పవలసినవారు రు, 
ఎట్టయినా పుస్తక [పకటన వికయాల విషయంలో ఒక కేంద స సంస్థ 
అవసరమని అనుకోంహోకు, ఆఖరుకు (పకటన విషయంలో త్ర 
పోయినా వ్మికయం విషయంలో నయినా అట్టి సంస్థ ఆవశ్యకత 
నేడెక్కువగా ఉంది. ఆ సంస్థకు తెతరగాడా లోకే, "తతత 
ఉత్తర కోస్తా జిల్హాలలోను శాఖలుండాలి. ఈవిధమైన సంస్థ ఒకటి 
యేర్చాటయితే రచయితలకు చాలా ఉపకార కంగా ఉంటుంది ఏమం ' 
టారు? అట్టి దానిని స్థాపించడానికి పూనుకొందురా? ఇప్పుడు Ere 
దేశం అంతటిలోను కరతల పనిచేసి చూపినవారు, చూపగలవారు 
తెలంగాణావారే, మీరే కనబడుతున్నారు. అందువల్ల ఆలోచిస్తారని 
ఈ విషయం మీ సమక్షాన వెట్టాను. 

ఆం| ధపతికలో ఆంధ సారస్వత పరిషత్తుకు కొన్ని సూచన 
లన్న నా వ్యాసం తమరు చదివారా? నేను చేసిన సూచనలు కార్య 
రూపం దాల్చడం కష్టమంటారా? స్య అభి| పాయం (వాయండి. 

మ్మితులు శ పరా వెంక టేశ్వర రావు గారలకు నా వందన 
ములు తెలుప గోరెదను. ఇక శలవు. నమస్కారం. 


భవదీయుడు 
మల్లంపల్లి సోమ శేఖర శర్మ 


గి 


102 


తిరుపతి 
వి. 12.1956 


శీ మతులు దేవులపల్లి ఇామూాసుణరారు గారికి 
నమస్సులు 


తాము దయతోపంపిన తమ పు స్తకములు- సాంస్కృతిక పునరు 
జ్రీవనము-నవనీతము- అందుకొని ఎన్నో దినములాయెను. కాని యీ 
రెండు మూడు దినములు కొంత విరామము లభించితేనే రెంటిని 
పూర్తిచేయ గల్లితిని. ఉత్తమ రచనలను చదివిన చిత్త వ్మిశాంతి 
ననుభవించినాను. 


సాంస్కృతిక పునరుబ్దీవనము తమ బహుముఖమెన వ్యాసంగ 
మును ధారణాశ క్రిని వివిధముగా వెలువరచుచున్నది. ఎన్నోవిషయ 
ములు కాలగర్భములో దాగి పోనున్న వానిని |పకటించి జీవము 
పోసితిరి. దీనిని నేటిపాఠశాలలలో ఆవశ్యపఠ నీయముగా చేయగల్లినచో 
ఆం| ధదేశము మీ బుణమును కొంత తీర్చుకొనవచ్చును. 
"నవనీతము ౨ హృదయ సౌకుమార మును, లోతును (పక 
టించుచున్నది. గుణమును |గహించి చెప్పుటయందు మీకుగల పక్ష 
పాతము విమర్శకులు నేడనుకరింపవలసిన విషయము. తెలంగాణము 
నందు ఇంత గొప్ప తెలుగు జీవిత వర్చస్సున్నదని మమెజుగము, 
దానిని సానుభూతితో వెలువరిచి మీరు చేసిన యుపక్ఫతి మరువరానిది, 


తమ కుశలమును వినగోరుచున్నాము. 


భవదీయుడు 
రాళ్లపల్లి అ అనంతకృష్ణశర్మ 


103 


రాజమండి 
16-11-90 

మహాశయా, వందనములు. 
నిన్న మీకొక కార్డు రాసివున్నాను. ఇవాళ మధ్యాహ్నం 
తి గంటల $50 నిముషములకు మళ్ళీ |పారంభించి వ్యాసమంజూష 
ఇప్పుడే పూర్తిచేశాను. అంతా చాలా గొప్పగా వుంది. విశేషించి 
పోతన్న, శ్నతయ్య, సూరన్న, ముద్దు పళని-వీరికి సంబంధించిన 
చితణం సాటిలేనిది. వారి రచనల మీధ మరి కొందరు రాశారు, 
తెలుసు. కాని మీ రచనలు అమోఘములు. మిమ్మల్ని మిక్కిల pee 

సిస్తున్నాను. 

= (క్రీపాద సు|బహ్మణ్యశా స్త్రి 


bg బ్లో ఖః 


వాల్తేరు 
క 
శ్రీయుత రామానుజరావు గారికి 
మి|తుడు లక్ష్మీ కాంతం - నమస్కారములు. మదు తయతో 
కంపన మే [గంథములు రెండును పచ్చతో రణము- నవనీతము అంది 
నవి. కృతజ్ఞతతో గైకొని (శ్రద్ధగా చదివి సంతోషించితిని. 
మీ కవిత్వము మిక్కిలి సరళముగా సుందరముగా ఉన్నది. 
ఎట్టి గంభీర భావమునై నను మీరు తేలికగా రెండు మాటలలో 
వ్య క్రము చేయగలరు. "పలుకుబడిలో జాతీయమై తెనుగుదనమును 
(పస్పుటము చేయుచున్నది. 
మీకు అభినందనములు, 
ఇట్ట 
బంగళి లక్ష్మీకాంతం 


జ సః % 





104 


గుంటూరు 
26.12.52 


శ్రీయుత దేవులపల్లి రామానుజరావు గారికి 
నా నమసె. 


తాము దయతో పంపిన కావ్యద్యయాన్ని కృతజ్ఞతతో నందు 
కొని చదివి ఆనందించాను మీ పద్య గద్య శచనం ము హృదయం 
వలె స్వచ్చమై, మీ |పతిభ వేనోళ్ళ వ్యక్తం చేస్తున్నది. మీ నవనీత 
కావ్యం పేరుకుదగ్గ భాషను పో వుజేసికొని, మెత్తగా కమ్మగా గాగి 
నది. ఒక మనవి. నా కావ్యాలనన్నింటి నొకమారు తాము చిత్తగింప 
గోరుచున్నాను. సత్యగంధ భరితమె వెలువడే మీ వాణికి దీర్జాయు 
వగుగాక. 


భవదీయుడు 
జీ. జాషువా 


105 


మ్మదాసు 
25. 12- 1952 


శీ) దేవులపల్లి రామానుజరావుగారికి - నేలటూరి వెంకటర మణయ్య 
వాసుకొనుట ఏమన(గాః 


తాము నన్ను మరచిపోలేదని నిరూపించినారు- కృతజ్ఞుడను- 
ఇప్పుడే మీ పచ్చతోరణము, నచసతమున ప్యా కెట్టు వచ్చినది- నా 
దృష్టి నవనీతము కం టె పచ్చతోరణమె బలవ తరముగ నాకర్షించు 
చున్నది. మీ ఆముక్త మాల్యదను చదివినాను; రాయల కవితా కన్య 
యని [భమజెందితిని; కాని అది మీ చూడికుడు త్తనాచ్చియారని 
తేలినది. అయిననేమి యాముక్త మాల్యద సకల వైష్ణవ (పపంచ 
మును సేవింపదగినదేకదా. 


_ “అనుగు మిత్రునితోడుత నాం్యధనగరి 
వీధిగడియారపు |న్మోతవిని యొకండు 
పూటకూటింటికల్పనబోయి ముదము 
గులుక విందారగించిన స్థ్టలమిదమా” 


అను గీతము వెదుకబోవుచుండిన మీ|తుడెదురొ-నినంతటి యానం 
దము గలించినది. 'మోసము' నా మనసునకు నచ్చినది. చర్మిత 
వక్షపాతము వలననేమోం “'సం[కాంతి' చక్క-(గనున్నది- ఇంకను 
లోతుగల్లి యుండిన నెక్కువ గాంభీర్యముగ నుండెడిదేమో- ఇవి నా 
మొదటి యింవెషన్సు- నింపాదిగా జదువవలెనని కుతూహలము 
బుట్టుచున్న ది- నోకు మి కవితార సాస్వాదనము గావించి యానందించు 
భాగ్యమును గలుగజేసినందుకు మీకు కృతజ్ఞతా పూర్వక వంద నములు 
సమర్చించుచున్నాను. 


106 
నన ఆలంపూరునందు మిమ్మందర గలిసికొనవచ్చునని 
తలచియుంటిని: సం|కాంతి పండుగలలో సమావేశమును జరుపునట్టు 


తెలియవచ్చుటచే రాజాలక విరమించుకొనవలసి వచ్చినది. వెద్దలను 
సందర్శించు భాగ్యము మణి యెన్నడైన కలుగదా. 


ఇట్లు 
నేలటూరి వెంక్టటమణయ్య 


ల % a 


చిరివాడ 
శ దేవులపల్లి రామానుజరావు గారు 
హైదరాబాదు 


తాము దయతో బంపిన నవనీతము, పచ్చతోరణము ఈ రెంటిని 
చదివితిని. (ఇంత కాలమునకు గాని నాకు తీరిక కలుగలేదని వగచుచు 
ఇప్పటి కేని చదువ గలిగినందుకు సంతసించుచు ఈ చీటి [వాయు 
చున్నాను). | 


(ఈ నవనీత మిపై కరిగి హృదయమునకు వాజము కలిగించి 
నది.) పచ్చతోరణము ఎన్నటికి పచ్చతోరణమేకాక పచ్చలతోరణము. 
ఇటులు మీ రొనర్చు కబ్బపు విందులకు పిలువని పేరంటము. 

య న శివరామశాస్త్రి 


జ వో జ 


KOTAPATI MURAHAR!I RAO 
8.11, LALBAHADUR STADIUM, 
HYDERABAD - 500 001. 
Phones : 233397, 237917 


ఎన్నడో పొందవలసీన “డాక్టరు” బీరుదు నేటికి సార్వ్మతీక విశ్వ్యవీద్యో 
లయం వారు, సాహితీ పెద్దలు, సంఘ సేవకులు పూజ్యులు శ్రీ దేవులపల్లి 
రామానుజరావు గారికి |పాసాదించిన సందర్భంగా, వారికి (పూర్తి) వూర్ణాయు 
స్ఫులు కాంక్షిస్తూ సాహిత్యానికి మరి దేశానికి మరింత సేవలను అందించవలె 
నని మనసారా కోరుకుంటూ 


కోటపాటీ మురహరిరొపు 
కార్యదర్శి 
గామాభ్యుదయ పరిశోధక సంస 
(థి 
'హైదరాబాదుం 


విద్యా, వైజ్ఞానిక, సాహితీ, సాంస్కృతిక, రాజకీయ 
రంగముల సుప్రసిద్ధ యళో విశాలురగు 


&) దేవులపల్లి రావూనుజరావు గారి 
సన్మాన నందర్భమున నేను సమర్ప్చించుకొన్న 
పద్య కుసుమాంజలి 


సీ! మాన్యులు శ్రీ మహిమాన్వితుల్‌ దేవుల 
పల్లి రామానుజ |పభువుగారు 
తీ దశాబ్దములనుండి తెలియుటచే కొంత 
(వాయబూనితి వారి (పతిభ గూర్చి 
ఓరుగల్లు పురికి వన్నె, గూర్చిన ape 
దేవులపల్లి కంధీందుమూ ర్తి 
సిరి సంపదలగల్లి చెలువారు వంశాన 
జనన మందిన బుధ జననుతుండు 
విరులు విరియంగనే పరిమళించెడు భంగి 
బాల మెధావియై పరిఢవిలె 
ఆం|ధాంగ్ర్ల ఊర్జూల నభ్యసించిరి మహా 
వక్రగా పేర్గాంచి వాసిగనిరి 
సాహితీ |గంథాల సద్విమర్శలేగాక 
బాల సారస్వత బహుశ కృతుల 
సువిశాల ఆంధ రాష్టో9ద్యమ రచనల 
పచ్చ తోరణాది పద్య కృతుల 
తే॥ పెక్కు. కృతులకు కర్తగా పేరుగాంచె 
పెక్కు. కృతులకు భర్తగా (పీతిగూర్చె 
పెక్కు. సభలకు వక్తగా |పియమొనర్చ 
చెక్కుచెదరని మేధావి శిష్టమూ ర్తి. 


తే॥ 


ఆ, వ॥ 


ఆ,వె॥ 


ఆ.వె॥ 


110 


ఉస్మానియా యూనివర్సిటీ కులపతి 
పదవిని ముమ్మాటు పరిఢ విల్లె 
అధ్యక్షులై తొల్ల ఆంధ సారస్వత 
పరిషత్తు నెలకొల్పి గ పగతి జూపి. 
శాశ్వతో పాధ్యక్ష స్థానంబు నందుండి 
భాషాభివృద్ధికి పాటుపడిరి 
హితముగ ఆంధ సాహిత్య అకాడెమి 
కార్యదర్శిగ పెక్కు కావ్యములను 
కవులను, కళలను గొరవించుటెగాక 
పునరుద్దరించిరి పూర్వకవిత 
1(గంథాలయోద్యమ కార్యక ర్రగ రాష్ట్ర 
స్వాతంత్య సంగామ సంఘటనల 
విద్య, విజ్ఞాన, సహకార యుద్యమముల 
సాహితీ, సంస్కృతీ, న్యాయ, చట్టసభల 
వీరి సంబంధ మే లేని వారి సమితి 
వెదకి నన్గానియుండ బోదిది నిజంబు, 


వెన్నవంటి మనసు, వెన్నెల చిజబునవ్వు 
మల్లెపూల చలువ మాట విలువ 
పలుకు పలుకులెల్ల కలకండ పలుకులు 


చూపులందు కరుణ సుధల( గురియు. 


చిన్న వారినై న మిన్నగా మన్నించు 
నిత్య సంతసమున నెనరు( జూపు 
జాలిగుండెయున్న సౌజన్య మూర్తులు 
ఆ|శయించు వారి కమరతరువు. 


నమ్ము వారిగబోచు న్యాయ సంపన్నులు 
చెనటికయిన మేలు చేయగలరు 

సీతి నియమములకు నికషోపలంవై న 
న్యాయ మర్మవెది న్యాయవాది. 


111 


తే.గీ మల్లె పువ్వుల మేలిమి మార్లవములు 
౧ ® 


తే.గీ. 


లే గులానీల నునుకెంపు లేతరుచులు 
సన్న జాజుల సరికొ త్ర సౌరభములు 
సురుచిరంబగు మందార సురభిశములు 
పరిమళించును వీరి సంభాషణముల. 


ఎవరెప్పుడేతెంచి ఎదుట నిల్చినగాని 
చిబు నవ్వుతో బిల్చి చేరందీయు 
బాగోగులను విన బహు (శద్ద జూపించు 
పలుకుల తేనియ చిలుకరించు 
కష్ట గాధల విన కరగును మన సెంతొ 
కనుగవ నిండును కరుణ రసము 
వేలాది దీనుల వేదనలను మాని 
దిక్కు జూపిన యట్టి దీనబంధు 
ఉద్యోగులకు నెల్ల నుద్యోగ “ధర్మముల్‌ 
నేర్పుతో ఎ. నేర్పజూచు 
తప్పుల క్షమియించి ఒప్పుల వచియించి 
క రవ్యమును దెల్పి కనికరించు 
శిక్ష నిచ్చుట కన్న శిక్షణ నిచ్చుటే 
దక్షత విధమని దయదలంచు 
విధి నిర్వహణ జేయు వేళను చనువీక 
చండ శాసనులయి చెలగు చుందు 
మనసు గంఫీరంబు, మాట గంధీరంబు, 
చూపు గంధఫీరంబు రూపునంతె 
నడక గంఫీరంబు, నడత గంభీరంబు 
(వాత గంఖీరంబు చేతగూడ 


ఇట్టి గంభీర మూ ర్రిని ఇద్ద యశుని 
విమల సౌజన్య మూకైని వేద విదుని 
వేల సుగుణాల, పదవుల విశదపలజుప 
అల్పబుద్దిని నాచేత నగునె తలప! 
పొత్త మొక్కటి (వాసిన పొసగు గాని 
నోటి మాటల [వాతల చాట నగునె! 


119 


చివరగా శ్రీ రావుగారి కొక చిన్న మనవి. ఓ మహా మనీషీ! మూ ర్రీభ 
వించిన మానవత్వానికి (పతి రూపమా! అపర సరస్వతీ! విజ్ఞాన సర స్వమా! 


ఉ॥  మీదగు కార్యదీక్ష మతి మీదగు నిర్వహణ (పవృ త్తియున్‌ 
మీదగు శౌర్య, ధై ర్యములు మీదగు న్నాశిత పక్షపాతమున్‌ 
మీదగు న్యాయవ ర్త నము, మీదగు మేలిమి శీలసంపదల్‌ 
మాదగునట్టు దీవెనల మాకు నొసంగుము మాన్య ధీవరా! 8 


ఊ॥ వికసిత శేముషీ విభవ? విశుత జ్ఞాన పయోధి చందమా 
సకల |పజా హొతోద్యమము చక్కగ జేసిన మానవ్శాగణీ! 
(పకటిత పాండితీ గరిమ (పాజ్జులు, విజ్ఞులు పస్తుతింపగా 
ఇ ఠా - 
సకల సుధీజన పతతి సన్నుతులందుమ సద్గుణాంబుధీ! 9 


విధేయుడు 
విద్వాన్‌ కొర్హ గుంట కృష్టయ్య, 
వేత. వ బొంకెర్‌ 
రిటైర్డు తెలుగు లెక్చరరు, 
తిరుపతి 75, సరోజినీదేవి రోడ్‌, 
14-3-1992 తిరుపతి. 





